జంసుణిః కొ సుణికః 12, అటు: అ 
మార్చి 2012 


-₹ 


మీరు అదృష్టవంతులతే ఈ పత్రిక చదవండి! సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఆనందంగా జీవించండి! 


219 


తేది ఊరు వేదిక ఆధ్వర్యం సంప్రదించవలసినవారు 
17-03-2012 జరంగూడ | మార్కెట్‌యార్డ్‌,మల్లికార్డున | ఏల్పూరి ఆయుర్వేద శ్రీ అశోక్‌ - 9133408479 


వఠాన్‌చెర్వు స్వామి (భ్రమరాంబ) కుటుంబం 
స4గ0॥-౮౫ 8గం॥పరకు | _ హైదరాబాద్‌ గుడికి వెళ్ళే దారిలో అశోక్‌నగర్‌ శాఖ 


28-03-2012 కుత్సుల్లావూర్‌. | నేణుగోసాలస్వామిగుడి ఏల్చూరి ఆయుగ్వేద 


శ్రీ అన్వేష్‌ - 8121428697 
శ్రీరామరాజు - 8985726446 


శ్రీ మల్లికార్జున - 9292553259 


చింతల్‌ హెచ్‌.ఎమ్‌.టి.రోడ్‌, కుటుంబం 
సాః4గం:-ర8గంవరకు | _ హైదరాబాద్‌ |కుత్సుల్లాపూర్‌, హైదరాబాద్‌ చింతల్‌ శాఖ శీమతి శశిరేఖ - 9866985916 
14-04-2012 కాళహస్తి, వచ్చే సంచికలో ఏల్పూరి ఆయుర్వేద | శ్రసిహెచ్‌,పుల్లారావు - 9848443097 
చిత్తూర్‌ జిల్లా ప్రకటించబడును కుటుంబం శ్రీకె. నాగభూషణం - 9440650261 
ఊ9 గం॥- సాః4 గం పరకు కాళహస్తి శాఖ 
25-04-2012 | రామంతవార్‌ వెంకట్‌రెడ్డినగర్‌, మాధవి ఆయుర్వేద | శ్రీమతి కె. మాధవి - 9390233373 
హైదరాబాద్‌ సాయిరాంస్యూల్‌, నిలయం శ్రీకె మధు - 9014051741 
సా4 గం- దా 8 గంపరకు రామంతపూర్‌ రామంతపూర్‌ శ్రీమతి పార్వతి - 7842451062 


హైద్రాబాద్‌లో గురువు గారిని కలవటానికి వచ్చేవారు వట్టిచేతులతో రావద్దు. క్రిందతెలిపే వాటిలో దొరికినవి తనుకరండి 
D ఆరబెట్టిన ఎ(ర్రమందారపూలు 2) నల్ల తుమ్మకాయలు, ఆకులు, బంక 3) గుంటగలగర గింజలు, వేర్డు 4 తెల్ల 
గలిజేరు గింజలు, వేరు 5) నల్లబుడ్డకాచి (కామంచి) గింజలు 6) చిన్నపెద్ద పల్లేరుకాయలు,వేర్లు 7) గచ్చగాయలు 8) 
కుక్కపొగాకు 9) అత్తపత్తి సమూలం 10) బోడతరం సమూలం 11) తులసి గింజలు 12) అవిసి గింజలు 13) చండ్ర 
గింజలు 14) మద్దిగింజలు 15) చింతగింజలు 16) చింత పువ్వు 17) నేలములక కాయలు,వేర్డు 18) కానుగగింజలు 
19) నీలి గింజలు, వేర్లు 20) మారేడుపండ్డు 21) వెంపలివేర్డు 22) వెర్రిపుచ్చ గింజలు, వేరు 23) మ(ర్రిపండ్లు 24) రావి 
పండ్లు 25) జువ్విపండ్డు 26) మేడిపండ్డు 27) తంగేడుగింజలు, పూలు 28) వేపపండ్డుబంక 29) తామరపూలు 30) 


కలువపూలు 31) మయూరశిఖి 32) కాకిదొండకాయలు 33) తెల్లజిల్లేడుపూలు 34) గోరింటాకు, గింజలు 
35) నేలతంగేడు గింజలు 36) తగరిస (తంటెం) గింజలు, వేర్టు 37) కసివింద (పెద్దచెన్నంగి) గింజలు 38) వెనుతురు 
గింజలు, వేర్లు 39) వెర్రిపుచ్చకాయలు,వేర్లు 40) రేలకాయలు 


సిద్దనాగార్జున ఆయుర్వేద ఫార్మసి అనుమతితో | పద్దనాగార్డున ఆయుర్వేద ఫార్మసీ అనుమతితో 


ఇ.నెం, 12-1-510/5/2, 1016147౫ ప్రక్కన, విద్యామందిర్‌ ఇనెం. 19-1-154, ప్రభుత్వ వైద్యశాల వెనుక, 
స్కూల్‌ ఎదురుగా, లాలాపేట్‌, తార్నాక, సికింద్రాబాద్‌ - 17, పాల్వంచ, ఖమ్మం జిల్లా. 
సెల్‌: 9885233328, 9885366765 సెల్‌: 9912070443, 9533586533 


అందరికి ఆయుర్వేదం మాసపత్రికలు, గ్రంధాలు, బెషధాలు లభించును. అందరికి ఆయుర్వేదం మాసపత్రికలు, గ్రంధాలు, బెషధాలు లభించును. 


గోమాతల ఆహారాల రూ, 1,116/- దానం చేసేవారు 
ఏల్ఫూరి గారిని నేరుగా, వెంటనే కలవవచ్చు 


నిమ్మకాయను రెండుముక్కలుగా కోసి 


వాసనచూస్తుంటే జలుబు, పడిశం తగ్గిపోతయ్‌ 


ంచిక - 12, మార్చి - 2012, పేజీలు - 36, రూ. 15/- 


అ fe గో ్ర / హీ 
ఉన్ల సంపూర్ణ ఆరోగ్యమాసపత్రిక ఛే 


న్‌ ల్వేదం, నర్ధనాగార్డున, కేషన్స్‌ అందరికి ఆయుర్వేదం, సిద్ధనాగార్డున వబ్లికేషన్స్‌, 

ఫాట్‌నెం. 17, రోడ్‌ నెం. 5 పనన కర Sid 

బైట ఏ౦. 17. 4 షై పెట్రోల్‌బంక్‌ ఎదురువీధిలో, 6టి ఎదటే పెద్దవీధి, 
జూబ్లీహిల్స్‌, హైద్రాబాద్‌ - 500033, | ప్వాట్‌నెం,143, శ్రీస్వామి అయ్యవసాసైటీ, మాదావూర్‌, 


ఫోన్‌: 040 - 23547132. హైడ్రాబాద్‌ - 500081, పోన్‌: 040 - 42408568. 
శ్రీ కె. రఘురామరాజు శ్రీ చావలి రామకృష్ణారావు, 5 Engineer Dodtonor PF 1050000 inrelucu Literatures Ayuveda 
శ్రీమతి కవిత, 8790983698 శ్రీ ప్రా॥ ఎన్‌.బి. నుదర్శనాచార్య.,.4..206.. DAME, MR, 
జి. భాస్కర్‌ - 9550819215 ఉదయ్‌ కుమార్‌ కొత్తపల్లి Bam's 


ఒమరిషీ! నీవు మృత్యువును జయించగలవ్‌ 


యుగయుగాలుగా తరతరాలుగా మనదేశంలో దేవుళ్ళ సేరుతో, మతాల పేరుతో పుట్టిన అపారమైన సాహిత్యంలో అధిక భాగం, 
పుట్టిన ప్రతిమనిషి గెట్టక తప్పదని, మనిషి పుట్టింది చానటానికేనని, జీవితం అనేది ఒక నీటిబుడగలాంటిది ఒక ఓటి పడనలాంటిదని, 
ఇలా నూనవుల సర్వశక్తులను క్షీణింపజేయటానికే ఉపయోగపడింది. 

దేవుడు లేదా అతీతశక్తి, మతం, పూజా పునస్కారాలు ఇలాంటివి ఏవైనా మనిషిని మహోన్నతుడిగా, స్వయంశక్తినంతుడిగా నుర 
ణాన్ని సైతం జయించగల మృత్యుంజయుడిగా తీర్చిదిద్దడానికి పురిగొల్పగలగాలి. కాని దురదృష్టవశాత్తు అవన్నీ మానవజాతికి అజ్ఞా 
నాన్ని, మూర్థత్వాన్ని, పిరికితనాన్ని నూరిపోసి మృత్యుకుహరంలోకి బలవంతంగా తోసివేయడానికే ప్రయత్నించినయ్‌. 

తల బి స్ట్‌ 

ఆ కారణంగానే యావత్‌ ప్రపంచప్రజలంతా తమ బాల్యంనుండే పెద్దలద్వారా, మత బోధకులద్వారా, దైవసాహిత్యం ద్వారా తాము 
కచ్చితంగా నందేళ్ళలోవు ఎప్పుడో ఒకప్పుడు రోగంవల్లనో, వార్థక్యంవల్లనో, విధి కేరణవల్లనో తప్పక మరణిస్తానని ఆ క్షణం నుండే 
తను నురణశాసనం తామేవ్రాసుకుంటూ తనున్ఫుత్యువుకు తామే ముహూర్తం పెట్టుకొంటున్నారు. ఎప్పుడైతే మనసులో ఈ అనివార్య 
మృత్యుభావన బలంగా నాటుకుపోతుందో ఆ క్షణం నుండే పుట్టుకతో వచ్చిన సహజమైన అనంత జీవశక్తి వారు నిర్ణయించుకొన్న పరి 
మిత కొలానికి కుదించబడుతూ వారు కోరుకున్న విధంగానే అకాలమరణాన్ని ప్రాప్తింపజేస్తుంది. 

ఈ విధంగానే ప్రతిమనిషి తన చావును తానే కొనితెచ్చుకొంటున్నాడు కానీ తనకు అసలు చావు లేనేలేదని రానేరాదని తన కృషితో 
'తనకిష్టమొచ్చినంత కాలం తాను అమరుడిగా, అజేయుడిగా జీవించవచ్చని తెలుసుకోలేక పోతున్నాడు. 

మనిషిపుట్టుకకు కారణమైన ఆకాశం, వాయువు, అన్ని, జలం, భూమి ఈ పంచమహాభూతాలు మరణం లేకుండా ఉన్నప్పుడు వాటి 
సల్ల పుట్టిన మనిషికి మరణమెలా వస్తుంది ? తన హృదయంలో తాను అమరుడనని, తననేవ్యాధులు, వార్థక్యాలు పీడించలేనని సదా 
భావించుకునే నూననదేహంలో ఆ భాననను బలపరుస్తూ “తధాస్తు (అలాఅగుకాక) అని దీవించే భగవత్‌ స్వరూపమైన జననమరణాలు 
లేని 'ఆత్మ ఉండగా ఆ మానవునకు మరణమెలా సంభవిస్తుంది ? నీవేమని బలంగా భావిస్తావో అదే నిజంగా జరిగి తీరుతుందని “య 
ద్భానం తద్భనతి' అంటూ ఆశీస్సులందించిన భారతీయ మహర్షుల మహత్తర అనుజ్ఞను ధిక్కరించి ఏ మృత్యువైనా మానవులను ఎలా 
ఆనహించగలుగుతుంది? 

మార్కండేయుడు, ఆంజనేయుడు, పరశురాముడునంటి ఎందరెందరో మహాత్ములు పైవిధంగానే తను స్వయంకృషి ద్వారా శాశ్వత 

చా! ప్రతి మనిషి సాధించవచ్చనే సృష్టిస స్తూ... హా 

అమరత్వాన్ని ఎలా సాధించారో అదే దారిలో ప్రతి మనిషి సాధించవచ్చనే సృష్టిసత్యాన్ని మీలో రగెలిస్తూ వారి 
హెచ్చరిక: ఈ పత్రికలోని యోగాలు అనునరించేవారు వ్రాతపూర్వక అనుమతిని తనుకొని, ఆహార Edited Printed, Published and owned, by ELCHURI VENKAT RAO, 


Printed at Kalayothi Process (6. RTC ౫ Roads, Chikkadapali, Hyderabad, 
నియా ళా ScD 0 SEO వనర os . Publcaton at Road No, Plot No.17, Jawahar colony, Jubilee Hils, Hyderabad-500033 


|| Editor: ELCHURI VENKAT RAO, Email : elchuri ayurvedam @ yahoo.com 


ఉప్పునళ్ళు నాలుగుచుక్కలు ముక్కుల్లో వెస్తే 


వెంటనే మూర్భభమైకం నుండి తేరుకుంటారు 


గత మూడేళ్ళుగా వివిధ టి.వి ఛానెళ్ళలో ప్రసారం 
కాబడిన వండిత పల్టూరి గారి ఆయుర్వేద జీవన 
విజ్ఞాన ప్రసంగాలను వ్యాధుల వారీగా విభజించి 
సి.డిలుగా తయారుచేసి ఆవిష్కరించడం 
జరుగుతుంది. ఆయుర్వేద అభిమానులు, 
మా శిష్యులు, ఈ కార్యక్రమానికి విచ్చేసి సభను 
జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. 
గమనిక : 


వేదిక : మారుతీ గార్డెన్‌ ఫంక్షన్‌ హాల్‌, 
హనుమాన్‌ టెంపుల్‌ దగ్గర, రెడ్‌హిల్స్‌ 
లక్షీకపూల్‌, హైదరాబాద్‌ 


కాళ్ళు పోకుండా, జుట్టుపోకుండా, ఏ వ్యాధి 
సోకకుండా సంపూర్ణ ఆరోగ్యంతో జీవించే 
విధానాలు నేర్పడం 


మెత్తని కుంకుడుపెచ్చులపాడి చిటికెడు 


$5 కొ 
ముక్కుల్లోవేస్తే ఒక్కక్షణంలో మూర్భతొలగిపోతుంది 


వజాతికైనా దాని జీవనాడి ఆ జాతి పుట్టు 
వూర్వోత్తరాలకు నంబంధించిన నంన్కృతి 
లోశే ఉంటుంది. ఆ జాతి ఆ సంస్కృతిని విడ 
నాడనంతవరకే అది అభివృద్ధివథంలో అజే 
యంగా ఆవ్రతిహతంగా వయనించగలుగు 
తుంది. విశ్వవిఖ్యాత వీరుడైన బిక్రమార్భుణ్ణి 
తరిమికొట్టి తొలితెలుగురాజ్యాన్ని స్తాపించిన 
తీరశాతవావానరాజుల నావాన గాధలను 
వృరించుకుంటూ, కదిత్రయాది కవికులావ 
తంనుల కావ్యప్రభంధనుగంధాల నాఘ్రాణి 
నూ, బ్రహ్మశాయుడు బాలచంద్రుడు మగువ 


మాంచాలనాయకురాలునాగత్కు కన్నెగంటి | -™ లీ {aN 
బీరబిన్లవయోధుల ధ తెలుగుజాతి పండుగైన 
నం బేనుకుంటూ శకౌర్షపథంలోనిహరించిన ఉగాది ప్రాముఖ్య త తె లుసుకాం డి 


వున తెలుగుజాతి కాలగమనంలో విదేశ 
శ శ ప్రియమైన తెలుగు ప్రజలారా ! ఉగాది అసలు పేరు 'యుగాది'. 


“యుగాది' అంటే యుగమునకు ఆది అని అర్థం. యుగం అంటే సంవత్సరం 
అని కూడా అర్దముంది. అనగా కొత్త సంవత్సరానికి మొదలు అని కూడా 
అర్థం. అందుకే ఈ పండుగను “సంవత్సరాది' అని కూడా అంటారు. 
ఈపండుగ ప్రతీ ఏడాది చైత్రమాసంలో శుద్ద పాడ్యమినాడు ప్రారంభ 
మౌతుంది. ఆ రోజే వసంత నవర్యాతులు కూడా ప్రారంభమౌతయ్‌. విక్ర 
మార్కుని పై శాతవాహనుడు సాధించిన ఘనవిజయానికి గుర్తుగా, తొలి 
తెలుగు సామ్రాజ్య ఆవిష్కరణకు నాందిగా వరుసగా ఏడురోజుల పాటు 
వసంత నవరాత్రులు జరుపుకోవడం తరతరాలుగా తెలుగువారి సంప్రదా 
యం. బుతువులకు రాజైన వసంతబుతువులో వేప, మామిడి మొదలైన 
ఆలియజేయడానికే ఈ వ్యానం బ్రకబ్‌న్తున్నాం. | కన క్షాలన్నీ చిగురించి పూలుపూసి మధురమకరందాలతో మహాశోభా 


తెలుగునే అవమానించే 


వారి 


యమానంగా విరాజిల్లుతుంది. వేప,మామిడిచెట్లకు ఈకాలంలో పూసే పూవుల్లో అనంతమైన జీవశక్తి దాగిఉంటుంది. అందుకే 
ఆ జీవశక్తిని ఉగాది పచ్చడి రూపంలో పండుగ నాడు తినడం ద్వారా ఆ సంవత్సరమంతా దాని ప్రభావంతో వాతపిత్తకఫ 
సంబంధమైన ఏ వ్యాధిరాకుండా కాపాడగల ఆరోగ్యసంప్రదాయం కూడా ఈ పండుగలో దాగిఉంది. వేపచెట్టు జొషధగుణాలు 
ఎంత మహత్తరమైనవో మనం చాలాసార్లు చెప్పుకున్నాం. 


బోడతరంపూలపాడి ౩ గ్రా సేవిస్తుంటే 


ఆరునెలల్లో తెల్లవెంట్రుకలు నల్లబడతయ్‌ 


4 


తైలాభ్యంగనం : ఉగాదినాడు తెల్లవారురూమునే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని స్వచ్చ 
మైన నువ్వులనూనె తగినంత గిన్నెలో గోరువెచ్చగా తీసుకొని చెవుల్లో, ముక్కుల్లో రెండురెండు 
చుక్కలు చేసుకొని గుక్కెడు నూనె నోట్లో పోసుకొని పుక్కిలించి ఊసివేయాలి. అలాగే శరీర 
మంతా మిగిలిననూనెను ఆపాదమస్తకం లోపలికి ఇంకేవరకు మర్దన చేయాలి. ఒక గంట తరు 
వాత నలుగుపిండి రుద్దుకొని స్నానం చేయాలి. 

నూతన వస్రధారణం: స్నానం చేశాక కొత్తగా కుట్టించుకున్న నూతన వస్త్రాలను, ఆభరణా 
అను ధరించాలి. పూర్వకాలం వురుషులు నూలుతో తయారైన పంచలను పైన చొక్కాలను 
| తలగుడ్డలను పైపంచలను ధరించేవారు. ఈ బట్టల ద్వారా మండు వేసవిలో కూడా నిరాటం 
కంగా గాలి లోవలికి ప్రవేశించి చర్మానికి హాని కలుగకుండా ఉండేది. తరువాత కాలంలో 
ఇంగ్లీష్‌వారిని చూసి టెర్లిన్‌, టెరికాటన్‌ వంటి గాలిచొరబడని దుస్తులు ధరించడానికి అలవాటుపడ్డ తెలుగువారు పైచొక్కాలను 
ప్యాంటు లోపలికిదూర్చి టక్‌చేయడం, గొంతువరకు గుండీలతో బిగించి ఊపిరాడకుండా గొంతుకు ఉరివేసినట్టు టై కట్టడం, 
పాదాలకు గాలితగలకుండా సాక్స్‌వేసి బూట్లుతొడిగి తాళ్ళతో బిగించడం వంటి దేశీయ వాతావరణ విరుద్దమైన దురలవాట్లతో 
ఎన్నెన్నో చర్మరోగాలకు గురౌతున్నారు. కాబట్టి తెలుగువారంతా కనీసం ఆ ఒక్కరోజైనా తెలుగుతనం ఉట్టిపడేటట్లు పంచె 
లాళల్చీలను ధరించి తమ పూర్వవైభవాన్ని గుర్తుచేసుకోవలసిందిగా కోరుతున్నాం. 

గృహాలంకరణ: ఇళ్లకు సున్నం చేయించి రంగురంగుల రంగవల్లులు దిద్ది వాకిళ్ళకు బంతిచేమంతులతో పూలతోరణాలు 
కట్టాలి. ఇల్లంతా ఎటు చూసినా రంగురంగుల పూలమాలికలతో ధగధగలాడుతూ వసంతశోభను ప్రతిబింబించేటట్లుగా అలం 
కరించుకోవాలి. 

వేవచెట్టు ప్రదక్షణం: ప్రజలంతా ఆ రోజు తము బిడ్డలతో కలిసి వేపచెట్టుకు వసువు న్‌ 
కుంకుమ వూసి దానిచుట్టూ ప్రదక్షణ చేసి దానినుండి వీచే 'ప్రాణబాయువులను తృప్తిగా 
దీర్షంగా ఆఘ్రాణిస్తూ ఆ చెట్టు నుండి వేపపువ్వును సేకరించుకొని ఇంటికి తెచ్చుకోవాలి. 
చేప వాయువులను పీల్చుకోవడంవల్ల గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, మెదడు మొదలైన 
ప్రధాన భాగాలు చైతన్యవంతమై వ్యాధినిరోధకశక్తి అనంతంగా పెరుగుతుంది. 

ఉగాదివచ్చడి సేవించడం : వేపచెట్టు నుండి తెచ్చిన చేపపువ్వును చేతులతో నలిపి చేట 
లో వేసి చెరిగి పూలలోని మొగ్గలను, కాడలను తీసివేసి పూరేకులను మాత్రమే తీసుకోవాలి. 
ఆ కాలంలో తయారైన కొత్త చింతపండు కావలసినంత తీసుకొని నీటిలో వేసి మెత్తగా పిసికి అందులోని గింజలను తొక్కలను 

| తీసివేసి చిక్కటి గుజ్జులాగా తయారుచేసుకోవాలి. ఆ గుజ్జులో సరిపడేటంత 

్న మెత్తగా దంచిన కొత్తబెల్లం కలపాలి. ఆ తరువాత ముందుగా సిద్దంచేసుకున్న 
వేపపూలరేకులను తగుమాత్రంగా చేర్చుకోవాలి. ఆ తరువాత కొద్దిగా నెయ్యి 
చేర్చి కలబెడితే ఉగాది పచ్చడి తయారౌతుంది. 


అయితే కొన్నిప్రాంతాల్లో ఈ పచ్చడిలో సన్నగా తరిగిన లేతమామిడికాయ 
ముక్కలను కొద్దిగా కలపడం అలాగే సన్నని కొత్త చెరుకుగడల ముక్కలను 
కూడా చేర్చడం కూడా సంప్రదాయంగా ఉంది. అంతేగాక పండిన అరటిపండు 


చిన్న చిన్న ముక్కలుగా చేసి కూడా కలుపుకోవచ్చు. 

ఇలా తయారైన ఉగాది పచ్చడిని ఉదయంపూట ఎనిమిది గంటలలోపే 
సేవించాలని అలా సేవిస్తేనే దాని జొషధగుణం శరీరాన్ని రోగరహితంగా కాపాడుతుందని పెద్దలు నిర్ణయించారు కాబట్టి ఆ 
విధంగానే సేదించవలసిందిగా మా ప్రియపాఠకులను కోరుతున్నాం! 


తెల్లగలిజెరుగెింజలపాడి చిటికెడు పీలుస్తుంటి 


ముక్కునుండి తలలోని కఫమంతా పడిపోతుంది 


ప్రియమైన తెలుగు సోదరీసోదరులారా! మనమంతా ఆంగ్రనూతన సంవత్సరం 
నాడు రెట్టించిన ఉత్సాహంతో గొంతులు చించుకుంటూ గంతులు వేసుకుంటూ 
నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతున్నామని మీ అందరికీ తెలుసు. విశ్వ 
మానన సౌభ్రాతృత్వ భావనతో విదేశీ నూతన సంవత్సరాన్ని జరుపుకోవడం తప్పని 
మేం చెప్పడం లేదు. కాని మనజాతికి మన వైభవానికి మన విజ్ఞానానికి మూలమైన 
మన కొత్తసంవత్సరంనాడు మన వారందరికీ ఆనందోత్సాహాలతో నూతనసంవత్సర 
శుభాకాంక్షలు తెలియజేయకపోవడంమాత్రం తీవ్రమనస్తాపం కలిగించే దురదృష్టకర 
పరిణామమని చెప్పకతప్పడం లేదు. దయచేసి ఈ ఉగాదినుండైనా వరుసగా ఏడు రోజులపాటు మరచిపోకుండా మధురమైన 
గొంతుతో మన;పూర్వకంగా తెలిసినవారికి కనిపించిన వారికందరికీ స్పష్టంగా 

అని చెప్పవలసిందిగా ప్రేమపూర్వక విజ్ఞప్తి చేస్తున్నాం. శుభం. 


ఈ పాట ప్రతినోట ప్రతిధ్వనించాలి 


ఆరోగ్యాదాతవమ్మ - గోమాతా 

మా జాతి నిర్మాతవమ్మ - గోమాతా 

గోమాతా ! ఆయుర్వేద మాతా 

నీవేల మా భరతమాత... ॥ అమ్మ 
చ 1॥ పురుగుముందుపంటలతో - క్యాన్సరనేవ్యాధిపుట్టి 

లక్షలాది నిర్భాగ్యులు - లబోదిబోనుంటుంటే 

ఆ (క్రూరవ్యాధికి - మందులేనేలేదంటూ 

వైద్యశాస్త్రవేత్తలంత - చేతులెత్తేస్తుంటే 

గోమూత్ర బౌషధంతొ - కా సన్సర్‌ను చంపమని 

అభయహస్తమిచ్చావు - ఆయువునే నిలిపావు.. ॥ అమ్మ 
చ 2॥ హరితనిసప్తనాలపేర - విషపు ఎరువులెన్నోదాడి 

పర్యావరణ కాలుష్యం - ప్రాణాంతకమైపోతే 


ఇంటింటా మధుమేహం - రక్తపోటు, గుండెపోటు ఒక్క చుక్క గోమూత్రం - కంటిచూపునిస్తుందంటు 
చర్మవ్యాధులెన్నో పుట్టి - చావలేక బ్రతుకుతుంటే సీ మహా మహోశక్తిని - లోకానికి చాటావు ... ॥ అమ్మ 
కాలుష్యం కట్టిపెట్టి - రోగాలను మట్టుబెట్టి చ 4॥ పేస్టుషాంపుసబ్బు క్రీము - వాడుతున్న నేటి యువత 
ప్రాణశక్తిపెంచేటి - అన్నిహోత్రమిచ్చావు... ॥ అమ్మ పండ్డురాలి జుట్టువూడి - వృద్దులై పోతుంటే 

చ 3॥ కంటిచూపు తరిగిపోయి - కళ్ళద్దాలు పెరిగిపోయి యువతరాన్ని నవతరంగ - దిద్దలేని పెద్దలంత 
అందరినీ అంధత్వం - ఆవహిస్తూ ఉంటే గద్దెలపై ఎద్దుల్లా - మొద్దునిదురపోతుంటే 
కోల్పోయిన కంటిచూపు - తిరిగి కోలుకోదని ఆవుపాలు ఆవునెయ్యి - ఆవుపెరుగు నందిస్తు 
కళ్ళడాక్టర్లు కూడా - కళ్ళద్దాలు పెడుతుంటే వశక్తిని నవశక్తిగ - నిర్మిస్తానన్నావు ... ॥ అమ్మ 


వేపాకును నీటితో దంచితిసినరనం ఒకచుక్క 


కంట్లో వేస్తుంటే రేచీకటి తగ్గిపోతుంది 


పుష్టికరమైన ఆహారం 

కావలసిన పదార్దాలు : ఒక బంగాళదుంప, ఒకగ్గాసుపాలు, పచ్చికొబ్బరితురుము 
20 గ్రా, కొత్తిమిరఆకులు 10, మిరియాలపొడి పావుటీచెంచా, రుచికి తగినంత ఉప్పు, 
సన్నని అల్లంముక్కలు 5 (గ్రా సేకరించుకోవాలి. 

తయారీ విధానం : బంగాళ దుంపను మంచినీటిలో వేసి ఉడకబెట్టాలి. అది ఉడి 
కిన తరువాత దించి పై తోలు తీసి ఉడికిన దుంపను చిన్నచిన్నముక్కలుగా కోసి 
ఉంచాలి. తరువాత కళాయిలో పాలుపోసి మంటపెట్టి పాలుకాగుతుండగా అందులో 
పైన తయారైన బంగాళదుంప ముక్కలును వేసి కలుపుతుంటే కొద్ది సేపటికి ఆ 
ముక్కలు పాలలో కలసిపోయి గట్టి పాయసంలాగా అవుతుంది. తరువాత అందులో 


౮ 
పైన తెలిపిన కొబ్బరి తురుము, కొత్తిమీర, మిరియాలపాడి, ఉప్పు, అల్లం ముక్కలు 
ఒక్కొక్కటి క్రమంగా చేసి కలిపి పాత్రను దించుకోవాలి. ఇది పుష్టికరమైన ఆహారం. 

వాడేవిధానం : ఈ పదార్థాన్ని అన్నం, సజ్జరొట్టె, జొన్నరొట్టె, చపాతీ, (బ్రెడ్‌, మొదలైన వాటితోగానీ కలిపి తినవచ్చు. 

ఉపయోగాలు : ఈ పదార్థం తినడానికి ఎంతో రుచికరంగా ఉండి మనసుకు తృప్తిని ఆనందాన్ని కలిగిస్తుంది. సులభంగా 
జీర్ణమౌతూ జీర్ణశక్తిని కూడా పెంచుతుంది. అంతేగాక ఉదరంలోని వాతపిత్తకఫాలను సమస్థితికి దించి శరీరానికి శక్తినిస్తుంది. 


కావలసిన పదార్థాలు : మజ్జిగ ఒక పెద్ద గ్లాసు, కండచక్కెర క్‌ గ్రా, నిమ్మకాయ నాలుగవ 
వంతు, మూడు చిటికెల విభూతి, చిటికెడు పచ్చకర్పూరం సడి; తెల్ల జిలకరపాడి 2 గ్రా, 
దాల్చినచెక్క 1గ్రా, లవంగాలు 2,బాదంపప్పు 1, జాజికాయపాడి చిటికెడు సేకరించుకోవాలి. 

తయారీ విధానం : ఒక పాత్రలో మజ్జిగను పోసి అందులో నిమ్మకాయ తప్ప మిగిలిన 
పదార్థాల చూర్ణాలను ముందుగా కలపాలి. చివరిగా నిమ్మబద్దను పిండితే శక్తివంతమైన 
మజ్జిగ తయారౌతుంది. 


వాడేవిధానం : ఆయాసం, ఉబ్బసం, పిల్లికూతలు, ఎగశ్వాస వంటి సమస్యలున్నవారు దీనిని రెండుపూటలా సేవించవచ్చు. 
ఉపయోగాలు : ఈ మజ్జిగను సేవించడం వల్ల అధిక కఫం అణగారి పోయి శ్వాస క్రమబద్దమౌతుంది. ఒకేసారి వేగంగా 
తాగకుండా కొద్దికొద్దిగా సేవిస్తుంటే గొంతులో గడ్డకట్టిన కఫం కరిగి ఊపిరి బాగా అందుతుంది. 


కాత్త-శక్తినిచ్చే - కాత్తరకం చపాతి 
ప్రియమైన బిడ్డలారా సాధారణంగా మనం చపాతి తయారు చేసేటప్పుడు గోధుమపిండిని 
మంచినీటితో తడుపుతాం. అలాకాకుండా పిండిని తడపడానికి నీటికి బదులుగా దేశవాళి టమో 
టాలరసం తగినంత కలిపి దాంతోపాటు కొద్దిగా కరినేపాడుపొడిని కూడా కలిపి పిసికి చపాతీలు 
తయారు చేసుకోవాలి. ఈ విధంగా చేసిన చపాతీలు రోజూ ఒకపూట సేవిస్తుంటే శరీరంలో 
కొత్త రక్తం ఉత్పన్నమై కొత్తశక్తి కూడా ఉద్భవిస్తుంది. 


గుప్పెడు వేపాకు లీటర్‌ నీటిలో వేసి కాచి 


ఆవిరిపడుతుంటే చెవిపోటు చెప్పకుండాపోతుంది 


మో, Ste. ce 
పనిగ్నాప్రాగత్తాగేవారు ప్రయత్నపూర్వకంగా ఈ దురలవాటు నుండి బయటవడటానికి'తీవ్రప్రయత్నం చేయాలి. అలా చేయకపోతే వయ 


బ్దదంతాలు, చిగుళ్ళు, గొంతు, అన్నవాహిక, ఊపిరితిత్తులు మొదలైనవన్నీ రోగ గ్రస్తమై క్యాన్సర్‌పంటి ప్రమాదానికి దారితీస్తా 
యని తెలుసుకోవాలి. ఇపుడు మనం ఈ దురలవాటు నుండి ఎలా బయటపడాలో చెప్పుకుందాం. ల 


ధూమపాన - విరుగుడు గుటికలు 


ప్రియమైన బిడ్డలారా ! వాము 100 గ్రా, పెద్ద సోంపు 
| గెంజలు 100 గ్రా, తీసుకోండి. ఈ రెంటిని చెరిగి శుభ్రం 
చేయండి. తరువాత చిన్న మంట పైన కొంచెం దోరగా 
వేయించి దంచి వస్త్రఘాళితం పట్టి మెత్తనిచూర్లం తయారు 
చేయండి. అలాగే నల్లుప్పు 60 గ్రా, తీసుకొని దానిని కూడా దంచి వస్రఘాళితం పట్టి పై చూర్లంలో కలపండి. 

తరువాత ఆమొత్తం చూర్ణాన్ని ఒక పింగాణిగిన్నెలో పోసి అందులో రెండు పెద్ద నిమ్మపండ్లరసం విత్తనాలు లేకుండా పిండి 
చూర్ణంలో ఇంకేటట్లు బాగా కలపండి. ఇలా కలిపిన ఈ మిశ్రనూన్ని నిండు పార్ణమినాటి రాత్రి డాబా మీద పెట్టి ఆ చూర్గానికి 
వెన్నెల సోకేటట్లు చూడండి. ఉదయంపూట దీనిని రోట్లో వేసి తగినంత గోరువెచ్చని నీరు కలిపి మెత్తగా గుజ్జులాగా నూరండి. 

ఆ ముద్దను బయటకు తీసి కుంకుడు గింజంత గోలీలు కట్టి వాటిని పల్లెంలో వేసి నీడలో బాగా aa తగిలేచోట ఆరబెట్టి 
అందులోని "నీరు ఇంకిపోయి గోలీలు బాగా గట్టిపడిన తరువాత ఒక 7 జుసీసాలో వాటిని నిలువచేసుకోం 


ధూమపాన నిరోధ గుటికలు - వాడే విధానం 


ఎప్పుడు చుట్ట,బీడి,సిగిరెట్‌ తాగాలనిపిస్తుందో తప్పుడు వ వెంటనే పైనచెప్పిన గుటికను బుగ్గన 
పెట్టుకొని చప్పరించండి. ఇలా ప్రతీరోజు పాగ తాగాలనిపించినప్పుడు నాలుగైదుసార్లు ఒక్కోసారి 
ఒక్కో గుటికను చప్పరించండి. దీనివల్ల పాగతాగాలనే ఉబలాటం అప్పటికప్పుడు తగ్గిపోతుంది. 
ఒకవేళ బాగా పొగ తాగే అలవాటున్న వారికి మొదటిసారే ఈ మార్పు కనిపించకపోయినా తాగే 
సిగిరెట్లసంఖ్య తప్పకుండా తగ్గిపోతుంది. ఈవిధంగా కొద్దిరోజులు విడవకుండా ఈ గుటికలను 
సేవిస్తుంటే క కమంగా ధూమపాన దురభ్యాసం నుండి కచ్చితంగా బయటపడవచ్చు. 


బాటే అంటుంది ఈఅలూటున్తు కణాల... కలన నరా (స వొ 0 ర్‌ పెకోహీల.॥ ముఖ్యంగా రోజూ అదే 


పైన తెలిపిన గుటికలను రోజూ నాలుగైదు వాడటంవల్ల ధూమపానంపై వ్యామోహం పూర్తిగా తగ్గనివారు మరికొన్ని నియమా 
లను పాటించాలి. ఆయుర్వేద అంగడిలో చిన్న నల్లకరక్కాయలు (పిందెలు) తెచ్చి చిన్నచిన్న వక్కపొడి ముక్కల్లాగా నలగ్గొట్టి 
గుటికలు సేవించే మధ్యమధ్యలో చిన్న కరక్కాయముక్క ఒకటి నోట్లో 
బుగ్గన పెట్టుకొని చప్పరించండి. దీనివల్ల పొగతాగటం పైన ధ్యాస బాగా 
తగ్గిపోయి కాలగమనంలో పూర్తిగా ఆ దురలవాటు దూరమౌతుంది. 


బిడ్డలారా ! దాల్చినచెక్కలోని బౌషధగుణాలు అన్ఫుతప్రాయమైనని. 
అందువల్ల పొగతాగడం పూర్తిగా మానుకోవాలనే గట్టి సంకల్పం ఉన్న 
వారు పైన తెలిపిన వాటితో దాల్చినచెక్కను కూడా ఉపయోగించాలి. 


ముల్లంగి తాజారనం నాలుగుచుక్కలు 


చెవుల్లో వేస్తే మూడురోజుల్లో పురుగులు పడిపోతయ్‌ 


795 


్మ 


ఎలాగంటే దాల్చినచెక్కను 25 గ్రా, తీసుకొని మెత్తగా నూరి జల్లించి పలుచని నూలుబట్టలో వస్తఘాళితం పట్టి ఆ మెత్తని 
చూర్లంలో తగినంత మంచితీన కలిపి నూరి ముద్దచేసి నిలువచేసుకోవాలి. మనస్సులో ఎప్పుడు పొగతాగాలనే కోరిక పుడు 
తుందో అప్పుడు ఒకటి లేదా రెండుగ్రాముల దాల్బినముద్దను నాలుకపై వేసుకొని చప్పరించి తినాలి. ఇలారోజూ రెండుసార్లు 
చేయడంవల్ల చుట్ట, బీడి, సిగిరెట్ల వ్యామోహం నుండి బయటపడవచ్చు. 


ధూమపాన విషానికి - ఉల్లిగడ్డ 
ఉల్లి చేసినమేలు తల్లికూడా చేయలేదనే సామెత ప్రకారం ధూమపాన బాధితులంతా 
ఉల్లిగడ్డ తమను తమ తల్లికంటే మిన్నగా కాపాడగలుగుతుందని ఎల్లవేళలా గుర్తుంచు 
కోవాలి. రోజూ రెండుపూటలా అన్నంలో ఒక ఉల్లిగడ్డను తినాలి. కూరన్నంలో, మజ్జిగ 
న్నంలో ఉల్లిగడ్డ ముక్కలను కలిపి తినవచ్చు. లేదా అలా తినటం అలవాటు లేనివాళ్ళు 
ఉల్లిగడ్డను దంచి తీసిన రసం 25 గ్రా. మోతాదుగా ఉదయం పరగడపున సేవించవచ్చు. 
ఈ విధంగా నియమం తప్పకుండా రోజూ సేవించడం వల్ల ధూమపాన విషం శరీరంలో 


ఎక్కడెక్కడ పేరుకొని ఉందో అదంతా నిర్విర్యమై బహిష్కరింవ బడుతుంది. 


మందుల్లేకుండా - ధూమపానం మానడమెలా ? 


మనసులో స్థిరమైన సంకల్పముంటే ఏ మందులు మాకులువాడే అవసరం లేకుం 


డానే ధూమపాన దురభ్యాసం నుండి బయటపడవచ్చు. అయితే యేండ్ల తరబడి 
రోజూ ఎక్కువ మోతాదుగా బీడీలో, చుట్టలో, సిగిరెట్లో కాల్చేవారు ఒకేసారి అకస్మా 
త్తుగా ఆ అలవాటును వదిలేయడం సులభం కాదు. ఒకవేళ బలవంతంగా అలా 
ప్రయత్నిస్తే శరీరమంతా నీరసంగా, మనసంతా ఏదో కోల్పోయినట్లుగా నిస్తేజంగా 
మారుతుంది. అందువల్ల (క్రమంగా మానుకునే విధానం చెబుతాం వినండి ! 
ఉదహారణకు రోజుకు ఒక వ్యక్తి నలభై సిగిరెట్టు తాగుతున్నాడనుకోండి. అతడు 
క్రమంగా రోజు ఒక్కొక్క సిగిరెట్‌ తగ్గించుకొంటూ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ నియమా 
న్ని వీడకుండా కలోరమైన సంకల్పంతో ప్రయత్నిస్తే 40 రోజుల్లో ఈ చెడుఅలవాటు 
ను విజయవంతంగా విడిచిపెట్టవచ్చు. ఇదేవిధంగా చుట్ట, బీడి అలవాటున్నవారు కూడా ప్రయత్నించి సఫలం పొందవచ్చు. 


బిడ్డలారా ! పైన తెలిపిన వాము, సోంపు, నల్టుప్పుల మిశ్రమంతో తయారైన గుటికలను వాడటం వల్ల కేవలం ధూమపాన 
దురభ్యాసం దూరం కావటమేగాక అదే మోతాదుగా వాడుతుంటే పొట్టలో, ఛాతిలో, పొత్తికడుపులో ఎక్కడైనా పేరుకుపోయిన 
చెడువాయువు అనబడే గ్యాస్‌ పూర్తిగా హరించిపోతుంది. దానివల్ల వచ్చిన మెడలనొప్పులు,ఛాతి, కడుపు నొప్పులు నంటి అన్ని 
రకాల వాతనొప్పులు కూడా తగ్గిపోతయ్‌. అంతేగాక జీర్లశక్తి బాగా పెరిగి తిన్న ఆహారం బాగా చక్కగా వంటబడుతుంది. రక్తం 
లోని మలినాలు తొలగించబడి రక్తశుద్ది చెంది చర్మానికి మంచి కాంతి వస్తుంది. 


పాగాకు నమిలేవాళ్ళకు, జర్దా కిళ్ళీలు, గుట్కాలు తినేవాళ్ళకు పళ్ళు నల్లగా గార 
బట్టి చిగుళ్ళు ఉబ్బిపోయి నోరు దుర్వాసన కొడుతూ భయంకరమైన క్యాన్సర్‌ వంటి 
రోగాలు రావటానికి అవకాశమేర్చడి ఉంటుంది. అలాంటివారు ఈ గుటికలను చప్ప 
రించడంవల్ల పళ్ళు,చిగుళ్ళు శుభ్రపడి, ధృడపడి నోటిలోని ఆ విషపదార్థాల తాలూకు 
దుర్గంధమంతా కరిగిపోయి నోరు శుద్ది చెందుతుంది. ఇన్ని ఉపయోగాలున్న ఈ గుటి 
| కలను ప్రతీ ఇంట్లో తయారుచేసుకొని వాడుకుంటూ మా ప్రియమైన ఆయుర్వేద 
కుటుంబ సభ్యులంతా పరిపూర్ణ ఆయురారోగ్యాలతో వర్దిల్లుదురు గాక ! 


వేపాకు,ఉప్పు కలిపిన రసం నాలుగుచుక్కలు 


వేస్తే చెవిలో దూరిన పురుగులు చచ్చిపడతయ్‌ 


ప్రియమైన పాఠకులారా! మన ఇళ్ళలో చాలామంది పిల్లలు, పెద్దలు నిద్రలో మూత్రం 
పోసే సమస్యతోనూ, మాటిమాటికి మూత్రం పోయే అతిమూత్ర సమస్యతోను బాధపడు 
తున్నారు. అలాంటి వారిని ఉసిరికపండ్లు సమర్దవంతంగా కాపాడగలుగుతయ్‌. 

పచ్చి ఉసిరికాయలు పగలగొట్టి విత్తనాలు తీసివేసి పై పెచ్చులను దంచి ముద్దచేసి 
బట్టలో వేసి పిండిన రసం నాలుగుచెంచాలు, తేనె ఒకచెంచా కలిపి ప్రాద్దున సాయంత్రం 
సేవిస్తుంటే క్రమంగా అతిమూత్రం తగ్గిపోతుంది. పిల్లలకు పై మోతాదులో సగంగాని అంత 
కన్నా తక్కువ గాని వారి వయస్సును బట్టి వాడుకోవాలి. 


గర్భాశయ గడ్డలకు - ఉసిరిక 
'పైన తెలిపినట్టు పచ్చిఉసిరికాయల రసంలో కానీ లేక ఎండు ఉసిరికముక్కల పాడి ఒక చెంచా 
మోతాదుగా రెండు కప్పుల నీటిలో చేసి ఒక కప్పు కషాయానికి మరిగించి వడపోసి ఆ కషాయంలో 
మోదుగబెరడును ఎండించి కాల్చి జల్లించిన బూడిద 2 గ్రా. కలిపి రెండుపూటలా సేవిస్తుంటే గర్భాశ 
యంలో కాని లేక ఉదరంలో కాని పెరిగిన చెడునెత్తుటి గడ్డలు కరిగిపోతయ్‌. 


ప్రీల యోని మంటకు - ఉసిరిక 

ప్రియమైన ఆడబిడ్డలారా! మీశరీరంలో పైత్యం అధికంగా ప్రకోపించినపుడు అది అధోముఖంగా 
ప్రసరించి మర్మాంగంలోకి ప్రవేశించి భరించలేనంత యోని మంటను, యోని దాహాన్ని కల్లిస్తుంది. 
అలాంటప్పుడు మీరు వేడిపుట్టించే పదార్థాలను వెంటనే మానుకొని చలువచేసే పదార్థాలను సేవి 


స్తూ 
(క్రింది యోగాన్ని ఆచరించండి. 
"పైన తెలిపిన విధంగా పచ్చి ఉసిరికరసంలో లేదా ఉసిరిక కషాయంలో అదే మోతాదుగా ఒకచెంచా కండచక్కెరపాడి కలిపి రెండు 


పూటలా ఆహారానికి గంట ముందు సేవించండి. దీనివల్ల పైత్యప్రకోపం తగ్గిపోయి యోనిమంట, యోనిదాహం హరించిపోతయ్‌. 
క విత్య 


తెల్లబొల్లి నుచ్చలతో బాధపడే పిల్లలు, పెద్దలు రోజు రోజుకూ సమాజంలో సెరిగిపోతు 
న్నారు. ఆహారపదార్థాల కాలుష్యం పెరగటంతో ఈ సమస్య నానాటికీ తీవ్రమౌతుంది. 

ఈ సమస్యకు ఉసిరికపండ్ల పైబెరడుపాడి 10 గ్రా, చండ్రచేవపాడి 10గ్రా, తీసుకొని ఒక 
గ్లాసు మంచినీటిలో వేసి ఒక కప్పు కషాయం మిగెలేవరకు మరిగించి దెంచి వడపోసి అందు 
లో బానంచాలపాడి పావుచెంచా కలిపితాగాలి. ఇలా రెండుపూటలా సేవిస్తుంటే తెల్లగా శంఖం 
లాగా ఉన్న బొల్లినుచ్చలు త్వరగా హరించిపోయి నూమూలు చర్మపురంగు కలుగుతుంది. 
పిల్లలకు నయసును బట్టి మోతాదు తగ్గించి వాడుకోవాలి. 


లెతమర్రిచిగుళ్ళు నీటితో నూరి మాడుపై 


పట్టువేస్తే ముక్కు నుండి కారే రక్తం ఆగిపోతుంది 


రాళ 
శ 
కు 


నేత్ర వ్యాధులకు - ఉసిరిక 

ఈనాడు శిరస్సులో తలనొప్పి,తలదిమ్మువంటి సమస్యలు నేత్రాలలో రేచీకటి, సౌరలు 
కంట్లో పూలు,కంటి మసకలు, కంట్లో దుర్మాంసాలనంటి కంటి సమస్యలు కోట్లాదినుందిని 
పీడిస్తున్నయ్‌. విదేశీనికృత జీవనవిధానాన్ని అనుసరించటమే ఈ సమస్యలకు కారణమని 
మనం తెలుసుకోలేక పోతున్నాం. 

ఉసిరికపాడి, తానికాయపాడి, కరక్కాయ పాడి, పసుపు, తిప్పతీగ పొడి, నేలవేను పాడి, 
వేప పై బరడుపాడి వీటిని ఒక్కొక్కటి 50 గ్రా. చొప్పున తీసుకొని అన్నిటినీ కలిపి నిలువచే 
సుకోవాలి. అరలీటర్‌ మంచినీటిలో రెండు టీచెంచాలపాడి వేసి పావులీటర్‌ కషాయానికి మరిగించి దించి వడపోసుకోవాలి. దీనిని రెండు 
పూటలా ఆహారానికి గంటముందుగా తాగుతుంటే అరతలనొప్పి, సూర్యావర్తతలనొప్పి, చెవిసమస్యలు, ముక్కుసమస్యలు, గొంతు సను 
స్యలు హరించడమే కాక ఇంకా పైన తెలిపిన అనేకానేక నేత్రరోగాలు క్రమంగా హరించిపోయి నేత్రాలకు మంచిదృష్టి ప్రాప్తిస్తుంది. 


ప్రతిమనిషి ఈనాడు ఏదోఒకరకమైన మూత్రవ్యాధితో బాధపడుతున్నాడు. అందుకోసం ఎన్నెన్నో | 
పనికివూలిన విషపూరిత విదేశీ బొషధాలను వాడుతూ తన ఆరోగ్యాన్ని మరింతగా నాశనం చేసు || 
కొంటున్నాడు. 
అలాంటి మ్యూతసమస్యలు కలవారు పైనతెలిపిన విధంగా కేవలం ఉసిరికకాయలతో మాత్రమే | 


తేనె, పావుచెంచా పసుపు పొడి కలిపి ఆహారానికి అరగంట ముందుగా రెండుపూటలా సేవిస్తుంటే | 
నుధుమేహం, సురామేహం, కాలమేహంనంటి మేహసమస్యలు క్రమంగా అణగారిపోతయ్‌. 


మూత్ర కృచ్చానికి - ఉసిరిక 
ముఖ్యంగా వయసు మీరిన స్తీ పురుషులకు పైత్యప్రకోపం వల్ల మూత్రం బంధించబడి అతికష్టంగా బొట్టుబొట్టుగా ఎంతో బాధతో 
విడుదలయ్యే పరిస్థితి కలుగుతుంటుంది. 
అలాంటివారు ఎండుఉసిరికముక్కలు 10 (గ్రా, ఎండు ద్రాక్షపండ్లు 10 గ్రా, నేలగుమ్మడిదుంప 10 (గ్రా, అతిమధురం 10 గ్రా, పల్లేరు 
10గ్రా, తీసుకొని మెత్తగా నలగ్గొట్టి అరలీటరు మంచినీట్లో వేసి మూడోవంతు కషాయం మిగిలేవరకు మరిగించి దించి నడపోసి ఆ కష్టా 
యాన్ని రెండుభాగాలుగా ఉదయం, సాయంత్రం ఆహారానికి గంటముందుగా సేవిస్తుంటే మూత్రకృచ్చం హరించి మూత్రం ధారాళంగా 
వెలునడుతుంది. 


దాటేటప్పటికీ ప్రతీమనిషి మానసికంగా తాను వృద్దుడిగా మారానని ఇకనాకు అన్నివ్యాధులు, బాధలు కలుగుతాయని 
మానసికంగా పదేపదే భావించుకోనడంవల్ల క్రమంగావారికి అంగాంగంలో నీరసం, నిస్తాణత, చచ్చుదనం పెరిగిపోతుంది. దాంతోపాటు 
మానసికంగా నిరాశా నిస్తుహలు మనసు నిండా ఆనహించుకుంటయ్‌. దాంతో (క్రమక్రనుంగా అన్ని 
రోగాలు పుట్టుకొచ్చి వారిని నుంచాన పడనేస్తయ్‌. 

న్ని పదేపదే ఊహించుకోకుండా ఇపుడు తెలిపే యోగాన్ని ఆచరించండి. 
10 గ్రా, తేనె 10 గ్రా, పటికబెల్లం 10 గ్రా, ఈ మూడు కలిపి నియమపూ 
'జుకూడా విడవకుండా ఉదయం పరగడపున ఒకసారి, రాత్రి ఆహారానికి రెండుగంటల 


ఇది సేవించేటపుడు మాంసం, మద్యం, చల్లబడ్డ పదార్థాలు, అరగని పదార్థాలు, నిలువ ఉన్న పదా 
ర్థాలు పారపాటుగా కూడా సేవించవద్దు. ఇలా జాగ్రత్తలు తీసుకొంటూ ఈ చూర్ణాన్ని సేవించడంనల్ల 
వార్డక్యంలో కలిగే అన్నివికారాలు హరించిపోయి వాటిస్థానంలో నూతనమైన ఉత్తేజం, హుషారు, వేగం, 
చేతనాశక్తి, ప్రతిభాపాఠవాలు అనూహ్యంగా పెంపాందుతయ్‌. 


తాజా మర్రిపాలు లేపనం చేస్తుంటే ముక్కు 


మీది పుండ్లు గాయాలు త్వరగా మానిపోతయ్‌ 


పాందురోగం ఎన్ని విధాలు ? పండుక... ? 

ప్రియమైన పాఠకులారా! పాండురోగం 1) వాతజపాండురోగం 2) పిత్తజపాండురోగం 3) కఫజ 
పాండురోగం 4) సన్నిపాతజ పాండురోగం 5) మృద్భక్షణజ పాండురోగం అని అయిదు విధాలుగా 
కలుగుతుందని మహాబుషులు నిర్ధారించారు. 

ఈ వ్యాధి అతిన్యాయానుం చేయడంవల్ల, పులుపు, ఉప్పు అధికంగా వాడటంనల్ల, యేండ్ల తర 
బడి మద్యపాన దురలవాటువల్ల, పసితనంలో మ, ట్టితినే దురభ్యాఫానిక గురికావటంవల్ల అతి తీక్షణ 
మైన ఆవాలనంటి పదార్థాలను ఆనకాయపచ్చడి రూపంలో ఎక్కువగా తినడంనల్ల, పగలు నిద్రించి 
రాత్రి మేల్కొనటంవల్ల శరీరంలో వాతపిత్తకఫములనబడే క త్రిదోషములు ప్రకోపించి రక్తాన్ని దూషింప 
జేసి పాండురోగాన్ని కలిగిస్తుంది. ఈ వ్యాధి సోకినవారి చర్మం మొత్తం తెల్లగా రక్తహీనతతో పాలి 


పోయి ఉండటాన్ని గమనించవచ్చు. 


పాండురోగం వచ్చే ముందు - లక్షణాలు 
ఈ వ్యాధి శరీరంలో ప్రారంభమైన మొదటిదశలో చర్మం నునువుతప్పి గరుకుగా మారుతూ పగిలిపోనడం మొదలౌతుంది. అప్పుడే 
మాటిమాటికి నుట్టితినాలనే కోరిక పుట్టడం ఎప్పుడూ నోటిలో ఉమ్మి ఊరుతూ ఉండటం, నళ్ళంతా నొప్పులు పుట్టడం, కళ్ళు, ముఖం, 
పొట్ట నీరుపట్టి ఉబ్బిపోవడం, మలమూత్రాలు పసుపుపచ్చగా ఉండటం, తిన్న ఆహారం పచనంకాక అజీర్ణం ప్రబలిపోనడం వంటి అనేకా 
నేక లక్షణాలు కనిపిస్తుంటయ్‌. 


శరీరంలో వాతదోషంనల్ల ఏర్పడిన పాండురోగంవల్ల చర్మం, కళ్ళు, గోర్లు,మూత్రం మొదలైనవన్నీ నలుపురంగుగా గాని 
ఎరుపు కలిసిన నలువురంగుగా గాని మారతయ్‌. వీరికి తరచుగా వళ్ళు వణకటం, చర్మంపై చురుకులు, ప పదే కడుపు: 
నన 


కడుపులో పోట్లు, ఉదరంలో పగలగొట్టినట్టుగా అనిపించే లక్షణాలు కన్పిస్తయ్‌. అయితే చర్మం ఎరుపుతో కూడి 
కూడా కాంతిహీనతతో పాలిపోయి ఉండటం గమనించవచ్చు. 


కక్తోక కట్టరా 
ఏక్తా కంలో పుష్ట ఈం = అక్షకాతు 
శరీరంలో పైత్యం ప్రకోపించడంనల్ల పుట్టిన పాండురోగంవల్ల చర్మం, అ కోర్డు, మలమూత్రాలు 
పసుపురంగుగా మారతయ్‌. వీరికి అంతులేని దాహం కలుగుతుంటుంది. జ్వరం కూడా వస్తుంది. 


వీరు పసుపురంగుతో కూడి ఉన్నాకూడా చర్మం పాలిపోయిఉండటం తెలుసుకోవచ్చు. 


కఫదోషంతాో పుట్టిన పాందురోగ - లక్షణాలు 


శరీరంలో కఫదోషంవల్ల పుట్టిన పాండురో గంవల్ల ఆ రోగులకు ఎప్పుడూ నోటినుండి నీరు కారుతూ ఉంటుంది. శరీరమంతా కూడా 
రక్తం బాగా తగ్గిపోయి నీరు పట్టి ఉబ్బి ఉంటుంది. కూర్చున్నచ నోటే తెలియకుండా కునికిపాట్టు పడుతుంటారు. వీరికి వళ్ళంతా బరువు 
పెరిగిపోతుంది. వీరి చర్మం, మూత్రం, కళ్ళు, ముఖం నిర్జీవంగా తెల్లగా పాలిపోయి ఉండటం గమనించవచ్చు. 


రం 
దే 


సైంధవలవణం నిప్పుపై కాల్చిదంచి 


పళ్ళుతోముతుంటే దంతక్రిములు హరించిపోతయ్‌ 


శరీరంలో ఒకేసారి వాతపిత్తకఫదోషాలు ప్రకోపించడంవల్ల కలిగిన పాండురోగాన్ని సన్నిపాత పాండు 
రోగం అంటారు. పైన తెలిపిన మూడు రకాల వ్యాధి లక్షణాలు కలిసి ఈ వ్యాధిగ్రస్తున్ని ఆక్రమిస్తయ్‌. 
వి గల లక్ష పం గన్తుల్ను ఆ(క్రలుఇ్ర. 
దీనిని సహించడం భరించడం ఆ రోగికి అశక్యంగా ఉంటుంది. 


ృద్భక్షణ దోషంతో పుట్టిన పాందురోగ - లక్షణాలు 


మట్లి తినే అలవాటు కలవారికి ఆ మట్టిదోషం వల్ల శరీరంలో వాతపిత్తకఫాలలో ఏదో ఒక దోషం ప్రకోపించడం వల్ల తిన్న ఆహారం జీర్ణం 


కాక క్రనుంగా ఇంద్రియబలం,తే జస్సు,రక్తం క్షీణించిపోయి పాండురోగం కలుగుతుంది. దీనివల్ల కునికిపాట్టు, అశ్రద్ద, దగ్గు, ఆయాసం, 
కడుపునొప్పి, అరుచి కలుగుతయ్‌. అంతేగాక కళ్ళు, కనుబొమ్మలు, పొట్ట, పాదాలు, మర్మాంగపు ప్రదేశాల్లో వాపు పుడుతుంది. వీరికి 


మట్టిదోషం వల్ల ప్రేవుల్లో క్రిములు పుట్టి రక్తంతో కూడిన కఫంతో కలిసి మలవిసర్దన జరుగుతుంటుంది. 


ఎందుద్రాక్షతో - ఎదురులేని యోగం 
ఎండు ద్రాక్షపండ్లు 10 నుండి 20, ఎండుఅంజుర్‌ముక్కలు 2 నుండి శ, విత్తనం తీసిన 
ఎండు ఖర్జూరాలు 1 లేదా 2 తీసుకొని వీటిని విడిగా మంచినీటితో కడిగి ఒక గిన్నెలో వేసి 
అందులో అవి మునిగేనరకు మంచినీరు పోసి మూతపెట్టి రాత్రి నిలున ఉంచాలి. 


ఉదయం దంతధాననకాగానే ఆ ముక్కలను ఒక్కొక్కటి నిదానంగా బాగా నమిలి తిని ఆ 
నీళ్ళను వడపోసుకొని అందులో ఒకచెంచాతేనె లేదా ఒకచెంచా చక్కెర కలిపి తాగాలి. జీర్ణ 
శక్తి బాగా ఉన్నవారు మరలా ఉదయంపూట కూడా నానబెట్టి సాయంత్రంపూట సేవించాలి. 
ఈ విధంగా విడవకుండా మూడుమాసాలు సేవిస్తే రక్తహీనత హరించి కావలసినంత మంచి 
రక్తం లభించి పాండురోగం హరించిపోతుంది. 


తీవ్రమైన పాండురోగంతో ఎంతోకాలం నుంచి బాధపడుతున్నవారైనా గోమూత్ర 
ప్రయోగంతో తిరిగి చక్కని ఆరోగ్యాన్ని పొందవచ్చు. పాలాల్లో తిరిగి 
వాళి ఆవు ఉదయంపూట పోసే మూత్రం ముందు చివరి భాగాలు వదిలివేసి మ ధ్య 
మూత్రాన్ని మట్టిపాత్రలో పట్టుకొని ఏడుసార్లు వడపోసి రోజూ రెండులేదా మూడు 


ఒక చెంచా తేనె కలిపి సేవించాలి. 

ఈ విధంగా విడనకుండా మూడు నుండి ఆరునెలలపాటు సేవిస్తుంటే క్షీణించిన 
కాలేయం పునరుజ్జీవనం చెంది పాండురోగం హరించిపోయి రక్తశుద్ధి, రక్తవృద్ది కలిగి 
ప్రాణం కాపాడబడుతుంది. శరీరానికి మంచిరంగు, కాంతి, తేజస్సు కలుగుతయ్‌. 


3 


UR. 


దేశవాళి ఆవుపాలు కాచి ఆరబెట్టాలి. ఆరిన తరువాత అరగ్లాసు పాలల్లో ఒకచెంచా 
ఆవునెయ్యి, ఒకచెంచా చక్కెర, అరచెంచా తేనె, పావుచెంచా పిప్పళ్ళపాడి, పావుచెంచా 
మిరియాలపొడి కలిపి సేవించాలి. 

ఈ విధంగా రెండుపూటలా విడవకుండా సేవిస్తుంటే ఇది అన్ఫతంలాగా పనిచేస్తూ 
సాండురోగులకు కొత్త ప్రాణం పోస్తుంది. వేడిశరీరం కలవారు పాలను వేడిచేయకుండా 


అప్పుడే పితికిన నెంటనే పై పదార్థాలను కలుపుకొని తాగాలి. 


తుమ్మబెరడు కషాయంలో చిటికెడు పటిక 


కలిపి పుక్కెలిస్తుంటే నోటిపూత తగ్గిపోతుంది 


రు ౭౮ోరోగాలకు - 2 భృంగాములకతైలిం 


ర్దాలు : గుంటగలగరాకురసం ఒక లీటర్‌, గింజలు తీసిన ఉసిరిక 
పండ్ల పై బెరడు రసం ఒక లీటర్‌, నువ్వులనూనె ఒక లీటర్‌, పాలు ఒక లీటర్‌, శ్రీ | 
గంధం 10 గ్రా, అతిమధురం 10(గ్రా, పుష్కరమూలం 10గ్రా, దుంపరాష్టం 10గ్రా, 
కటుక రోహిణి 10 గ్రా, వట్టివేర్లు 10 గ్రా. సేకరించుకోవాలి. 

తయారీవిధానం : ముందుగా పైన తెలిపిన పదార్థాల్లో శ్రీగంధం నుండి వట్టి | 
వేర్ల వరకు అన్ని ఓషధులను విడివిడిగా దంచి మెత్తని చూర్ణం చేసి ఆ చూర్ణంలో 
తగినన్ని మంచినీరు కలిపి గుజ్జులాగా నూరి సిద్దం చేసి పెట్టుకోవాలి. 

తరువాత కళాయిలో గుంటగలగర, ఉసిరిక, నువ్వులనూనె, పాలు పోసి బాగా కలిపి మంట పెట్టాలి. సన్నటి సెగపైన పదా 
ర్లాలన్నీ ఇగిరిపోయి నూనె మిగిలే వరకు మరిగిస్తూ మధ్యలో పైన తయారుచేసుకున్న పదార్థాల గుజ్జును కలపాలి. 

ఆ తరువాత నూనె మాత్రమే మిగిలే వరకు మరిగించి దించి చల్లార్చి వడపోసి గాజుసీసాలో నిలువ చేసుకోవాలి. దీనినే 
భృంగామలక తైలం అంటారు. 

వాడేవిధానం : ఈ తైలాన్ని రోజూ గోరువెచ్చగా శిరస్సుకు రాసుకోవచ్చు. అలాగే ఈ తైలాన్ని మూడు నాలుగుచుక్కలు 

క 


పీల్చవచ్చు. అదే విధంగా నాలుగైదు చుక్కల గోరువెచ్చని తైలాన్ని చెవుల్లో రెండుపూటలా చేసుకోవచ్చు. 


| ) : ఇలా క్రమం తప్పకుండా చేయడంవల్ల శిరస్సులో పేరుకున్న వాతం, అధిక పైత్యం హరించిపోయి మెదడు 
| చల్లబడుతుంది. వెంట్రుకలు ధృఢంగా నల్లగా మారతయ్‌. చుండ్రు, దురద వంటి సమస్యలు కూడా తగ్గిపోతయ్‌. 

| ఈ తైలాన్ని ముక్కులో చేయడంవల్ల తల తిరగడం, వణకటం, శ్వాస ఆడకపోవడం, ముక్కు నుండి నీరుకారటం నంటి | 
| నాసికాసమస్యలు నయమౌతయ్‌. దీనిని చెవిలోవేస్తే చెవిపోటు, చీము, చెవుడువంటి కర్ణరోగాలు క్రమంగా కనునమరుగైపోతయ్‌. | 


దగ్గు,దమ్ము,ఆయాసాలకు - తాళీస చూర్ణం 


ప్రియమైన ఆయుర్వేద కుటుంబసభ్యులారా ! ఇంట్లో ఎప్పుడూ ఎవరో ఒకరికి శ్వాసకోశ సంబంధమైన జలుబో, పడిశమో, ||| 
ముక్కు బిగుసుక పోవడమో, ముక్కు నుండి నీరు కారడమో, తెంపులేని దగ్గో, త 
అంతులేని ఆయాసమో, పిల్లికూతలో, ప్రాణం తీసేటంత ఉబ్బసమో ఇలాంటి 
ఏదోఒకసమస్య ఉంటూనే ఉంటుంది. అందువల్ల క్రిందతెలిపే తాలీసచూర్ణాన్ని 
ముండుగానే తయారుచేసి ఇంట్లో ఉంచుకోవడం ద్వారా ఆ నమన్యలన్నీ 
అవలీలగా జయించవచ్చు. 
J 0 : తాళీసప(త్రి 10 గ్రా, మిరియాలు 20 గ్రా, సొంఠి 30 
(గ్రా, పిప్పళ్ళు 40 గ్రా, తవాక్షీరి 50 గ్రా, లవంగపట్టా 3 గ్రా, చిన్నఏలకులపాడి 3 
(గ్రా కండచక్కెర పొడి 150 గ్రా, సేకరించుకోవాలి. 
J 3 పైపదార్థాల్లో తాలీసపత్రి, తవాకీరి, కండచక్కెరను విడిగా 
పొడి చేసుకొని, మిగిలిన పదార్థాలను చిన్నమంటపైన కొంచెం దోరగా వేయించి 
దంచి పొడి చేసుకొని అన్నింటినీ కలిపి నిలువచేసుకోవాలి. 


నం : ఈ చూర్ణాన్ని పావుచెంచా నుండి అరచెంచా వరకు తేనెతో గాని, ఆవునేతితో గాని, అరకప్పు పాలతోగాని 
ఆహారానికి అరగంట ముందు సేవించాలి. 


ఉపయో; : దీని సేవన వల్ల అన్నిరకాల దగ్గులు, ఆయాస ఉబ్బసాలు, అరుచి, వాంతి, గుండెరోగం, ప్లీహరోగం, ఉదర 
దెముకల నొప్పులు, పాండురోగం, జ్వరంలో కలిగిన అతిసారం, గ్యాస్‌ స్‌, వంటి సమస, స్యలు స సంహారమైపోతయ్‌. 


రోజూ మామిడిపుల్లతో పళ్ళు తోముతుంటి 


నోటి దుర్గంధం హరించి నోరు పరిమళమౌతుంది 


మూడురోజుల్లో భయంకర కఫరోగం తగ్గింది. 


పండిత ఏల్చూరి గురువు గారికి వందనాలు. మీరు ప్రక్కనుంటే పాము కుట్టినా నా "కళ్ళల్లో అణువంత భయం కూడా 
ఉండదు, మన ఆయుర్వేదంపై నాకు అంత నమ్మకం, మీరు తెలిపిన కఫనివారిణి అయిన సాంటి,పసుపుకొ। 'మ్ములు,మిరియాల 
పొడిని గోరువెచ్చని నీటిలో పోసుకొని తాగితే మూడు రోజులలో నాకు ప్రాణాలను హరించేటట్లుగా ఉండే కఫరోగం నివారించ 

| బడి పూర్తి ఆరోగ్యవంతుడనైనందుకు ఎంతో ఆనందంగాడంది. 


తుమ్మల బాలక్రిష్ణ, ౪/0 సూరిబాబు, టీచర్స్‌కాలని, పొన్నూర్‌, గుంటూరు జిల్లా, సెల్‌ : 9032072900 


౫ 


ఎన్నీ అనారోగ్యాలను - 


ఇంట్లోనే పరిష్క్మరించుకుంటున్నాం 


గౌరవనీయులైన ఆయుర్వేదాచార్యులైన ఏల్చూరి గారికి నమస్కారములు. మేము ప్రతిరోజు జీటివీలో ఆయుర్వేద జీవన 

గ్‌ విజ్ఞానం చూస్తుంటాం. అందులో మీరు చెప్పినటువంటి (త్రిఫల చూర్ణాన్ని రోజూ మా కుటుంబంలో అందరం వాడుతున్నాం. 
ఫి న్‌, వారి గ్యాస్‌ ట్రబుల్‌ కోసం వాము, మిరియాలు, సైంధవలవణం కలిపి తీసుకున్నారు. ఇది కూడా బాగా పనిచేసింది. మా 
పాపకు వంటిమీద ఉన్న నల్లని మచ్చలు పోవటానికి తేనెమైనం, మంచి పసుపుతో తయారుచేసిన అయింట్‌మెంట్‌ను వాడాం. 


ల 


[నూ అమ్మ, అత్యయ్య గారీ కాళ్ళు, నడుంనొప్పులకు వావిలాకుమా(త్రలు వాడాం. 
రక్తం పెరగటానికి మీరు చెప్పినటువంటి టమాట,క్యారెట్‌,బీట్రూట్‌ను జ్యూస్‌చేసి అందులో పటికబెల్లం వేసి వాడుతున్నాం. 
ఇలా చాలా రుచిగా ఉంది. అలాగే మేము ప్రతీనెలా మీ పత్రికను తీసుకొని చదువుతున్నాం. అందులో మాకు కావలసిన ఎన్నో 


విషయాలను మేము సేకరించి పాటిస్తున్నాం. మీకు మేము సర్వదా బుణపడి ఉంటాం. 
ఎం. లలిత. పాత గాంధీ హాస్పిటల్‌ ఎదురుగా. మోండామార్కెట్‌ దగ్గర. సికింద్రాబాద్‌. సెల్‌ : 9908421172 


“అందర ఆయుర్వేదం” 
న] మాసపత్రో - సభ్యత్వ వివరాలు 


1సం॥ సభ్య ౮౫1180): లు 12 పూసలు వకిక పపకుకుంి 

201 సళ్గక్షం రూ 300 లు 24 మాసాలు పకక స౦వరిడుకు0రి 
“| 5 సం సగ్గనం ర 900): 98) 60 హాలు సక్రిక వంవీచిడుకు0ి 

లిక సభ్యత రూ 2.500): 98 240 మాసాల వక్ర పంవలిడుతుంరి 


సభ్యత్వం కావలసినవారు : 


“అందరికి ఆయుర్వేదం”, హైదరాబాద్‌ 
అనే పేరుతో డి.డి. లేదా మనియార్దర్‌ తీసి మీ పూర్తి 
చిరునామాను పోన్‌నెంబర్‌తో సహా విడికాగితం పై వ్రాసి 
క్రింది చిరునామాకు పంపగలరు. 

“అందరికి ఆయుర్వేదం”, ఇంటి సంఖ్య - 17, దారి 
సంఖ్య - 5, కృష్ణానగర్‌ నుండి అన్నపూర్ణ స్టూడియోకి వెళ్ళే 
దారి, జవహర్‌ కాలని, జూబ్లీహిల్స్‌, హైదరాబాద్‌-500033, 


ఫోన్‌ : 040 - 23547132, సెల్‌ : 8801005226. 


FORM IV (See Rule 8) 
Statement about ownership and other particulars of 


ANDARIKI AYURVEDAM 


1. Place of Publication Plot No.17, Road No.5, Jawahar Colony, 
Jubilee Hills, Hyderabad - 500 033 
2. Periodicity of it's Publication : Monthly 
3. Printer's Name : Elchuri Venkat Rao 
Whether citizen of India Yes 
If Foreign, State the country 
of origin Address : Plot No. 17, Road No. 5, Jawahar Colony, 
Jubilee Hills, Hyderabad - 500 033 
Elchuri Venkat Rao 
Yes 


4. Publisher's Name 

Whether citizen of India 

If Foreign, State the country 

of origin Address Plot No. 17, Road No. 5, Jawahar Colony, 
Jubilee Hills, Hyderabad - 500 033 
Elchuri Venkat Rao 


Yes 


5. Editor's Name 
Whether citizen of India 
If Foreign, State the country 
of origin Address : Plot No. 17, Road No. 5, Jawahar Colony, 
Jubilee Hills, Hyderabad - 500 033 
6. Name & Address of individuals : ౬1006౧ Venkat Rao 
Who own the Newspaper and 
Partners of share holder's holding : Yes 
more than one percent of the 
total capitals Address Plot No. 17, Road No. 5, Jawahar Colony, 


Jubilee Hills, Hyderabad - 500 033 


I, ELCHURI VENKAT RAO hereby declare that the particulars 


given above are true to the best of my knowledge and belief. 


for ANDARIKI AYURVEDAM 
Sd/- Elchuri Venkat Rao 
Publisher 
Edited Printed, Published and Owned by ELCHURI VENKAT RAO 
Printed at Kalajyothi Process Ltd., RTC '౫ Roads, Chikkadapalli, Hyderabad, 
Publication at Plot No. 17, Road No. 5, Jawahar Colony, Jubilee Hills, 
Hyderabad - 500033, Editor : ELCHURI VENKAT RAO 


TINS 


ఇప్పపువ్వు 3 గ్రా, నమిలి మింగుతుంటే 


గొంతువాపు తగ్గి పదార్థం మింగవీలౌతుంది 


(cid 


Ss] 3 
ఆరూ mm రియు 
- క EE 


Jove wy 


ది. దంతాలు కదులుతూ, పోటు 


డటానికి, మిగతా సమస్యలు తీర 
నానికి మంచి మార్గం చెపి, 


ప్రియభారతపుత్రా ! నీవు నివసించే (గ్రామంలో ప్రతీచోట కనిపించే తుమ్ముచెట్టు నీ సమ 
స్యను ఎంతో సులువుగా పరిష్కరిస్తుందని తెలుసుకో. తుమ్మచెట్టుకు ప్రదక్షణ చేసి మనసులోనే నీ 
బాధను తెలిపి దాని మానుపై బెరడు 100 గ్రా. తెచ్చుకొని చిన్నముక్కలు చేసి కడిగి దంచి పొడిచేసి 
నిలువచేసుకో. ఈ పొడిలో దోరగా వేయించి దంచి జల్లించిన సొంఠిపొడి 10 గ్రా. ముద్ద కర్పూరం 
పొడి 3గ్రా. కలిపితే మంచి పళ్ళపాడి తయారౌతుంది. రోజూ రెండుపూటలా ఈ పొడితో పళ్ళు తోముకొని అరగంటాగి గోరు 
వెచ్చని నీటితో కడుగుతుండు. (క్రమంగా దంతాలన్నీ గట్టిపడతయ్‌. శుభం. 


తినటంమానుకో. తరువాత 1) ఒక నూలుగుడ్డలో కొంత ఇసుక పోసి మూటకట్టి ఆ మూట 
ను నిప్పుల మీద వేడి చేసి ఆ ఇసుక మూటతో నొప్పిపైన భరించగలిగినంత వేడితో రెండు 
పూటలా కాపడం పెడుతుండు. 


ఉల్లిగడ్డను నూరి పట్టువేస్తుంటె 


గొంతువాపు,నొప్పి త్వరగా తగ్గిపోతయ్‌ 


గు 


V3 

దీంతో పాటు 2) అశ్వగంధ దుంపలు, పిప్పలికట్టె, చెవ్యం, చిత్రమూలం ఈ నాలుగు పదార్థాలను ఒక్కొక్కటి 50 గ్రా. 

చొప్పున తిసుకొని విడివిడిగాదంచి నస్రఘాళితంపట్టి చూర్ణం తయారుచేసుకో. ఆ చూర్లంలో పాతబెల్లం 400గ్రా. కలిపి రోట్లో 

చేసి వదార్థమంతా బెల్లంలో కలిసిపోయేటట్టు దంచి ముద్దచేయి. ఆ ముద్దను రెండుపూటలా 10 గ్రా. మోతాదుగా ఆహారం 
తరువాత ఒక గంటాగి తింటుంటే నీ సమస్య సులువుగా తీరిపోతుంది. శుభం. 


ర్మ వ్యాధి సోకింది. ఎన్ని ఇంగ్రీష్‌మందులు వాడినా తగ్గటం లే 
శా ఇ ఇర | 


ప్రియభారతపుత్రీ! 1)ఎండిపోయిన పాగాకు తెచ్చి చిన్నచిన్నముక్కలు చేసి కళాయి 
లో వేసి కింద మంటపెట్టి అట్లకాడతో తిప్పుతుంటే ఆ ముక్కలు కాలి బూడిదగా మారతయ్‌. ఆ 
బూడిదను జల్లించుకొని మెత్తని చూర్లములో తగినంత కొబ్బరినూనె కలిపితే అది లేపనంలాగా 
తయారౌతుంది. దాన్ని రోజు రెండుపూటలా తామర పైన పట్టిస్తుంటే అతి త్వరగా తామర తగ్గిపోతుంది. 2) ఒకవేళ తామర 
వ్యాధి చాలాకాలం నుంచి మొండికిబడి పీడిస్తుంటే ఇప్పుడు చెప్పే ప్రయోగం పాటించండి. ఆయుర్వేద అంగడిలో మోదుగ 
మాడలు తెచ్చుకొని వాటిని దంచి జల్లించి చూర్ణం నిలువ చేసుకోండి. రెండుపూటలా తగినంత చూర్ణం నిమ్మరసంతో నూరి 
ఆ గుజ్జును తామరపైన పట్టిస్తుంటే మూడునాలుగు రోజుల్లోనే దీర్ధకాల తామర హరించిపోతుంది. శుభం. 


చాలినన్ని తల్లి; ర్ల 
ప్రియభారతపుత్రా! తల్లిపాలతోనే బిడ్డల నూరేండ్లఆరోగ్యం,ఆయువు స్థిరపడతయ్‌. 
గతంలో ఎన్నో మార్గాలు చెప్పాం. 1) ఇంట్లో తయారుచేసుకున్న గోధుమపిండిలో తగినన్ని నీరు 
కలిపి వెడల్పుగా చేసి మంచి దేశవాళి ఆవునేతిలో గానీ, గేదె నెయ్యిలో గానీ ఉడికించి పూరీలు 
తయారుచేయాలి. ఆ పూరీలను చిన్నచిన్నముక్కలుగా విరిచి కాచిన దేశవాళి ఆవుపాలలో లేక 
గేదెపాలలో వేసి నానబెట్టేటప్పుడే తగినంత చక్కెర అందులో కలపాలి. పూరీముక్కలు మెత్తగా 
అయిన తరువాత తృప్తిగా తినాలి. ఇలా రోజూ తింటుంటే బాలింత స్త్రీలకు ఏ మందులు, మాకులు వాడే పనిలేకుండా సహజం 
గానే తల్లిపాలు పెరుగుతయ్‌. 2) అతిమధురంచూర్లం ఆయుర్వేదఅంగళ్ళలో దొరుకుతుంది. అది ఒక అరటీచెంచా మోతాదు 
గా పైనతెలిపిన పాలల్లో చేసి పూరీలతో పాటే సేవించవచ్చు లేదా రెండుపూటలా ఒక అరటీచెంచా అతిమధురంపాడి, అరకప్పు 
ఆవుపాలలో కలిపి అందులో పటికబెల్లంసాడి 20గ్రా. కలిపి తాగుతుంటే బిడ్డకు చాలినన్ని తల్లిపాలు పెరుగుతయ్‌. శుభం. 


ల్లలు 


లో 


సం.లు మాకు ముగ్గురు ఆడ గై 

దేవుణ్ణి ప్రాద్దిస్తున్నాం. దయతో మంచిమాద్గం చెప్పండి 
లా థా / 9 

ప్రీయభారతపుత్రా ! మగసంతానం కోసం ప్రత్యేకంగా మందులు వాడే అన 

సరం లేకుండా గర్భం ధరించడానికి ముందే కొన్ని నియమాలను పాటించడం ద్వారా మగ 


సంతానం పొందవచ్చని ఆయుర్వేద మహర్షులు నిర్థారించారు. 


పోకచెక్కపాడి 5ర్రా, నెయ్యి 5 గ్రా, కలకండ 10గ్రా, 


పూటలా తింటుంటే స్త్రీ బట్టంటువ్యాధులు తగ్గుతయ్‌ 


స్రీ బహిష్టు అయిన రోజు నుండి లెక్క వేసుకుంటూ ఆరు, ఎనిమిది, పది, పన్నెండు, పద్నాలుగు, పదహారురోజుల్లో కొడుకు 
పుట్టాలనే తివ్రమైన సంకల్పంతో సంసారం చేయడంద్వారా మగబిడ్డను పొందవచ్చు. అయితే రోజులు లెక్కపెట్టుకునేటప్పుడు 
ఇంగ్లీష్‌నాళ్ళ పద్దతి ప్రకారం అర్దరాత్రి నుండి లెక్కపెట్టరూడదు. అది విదేశీ విధానం. మన భారతీయవిజ్ఞానం ప్రకారం సూర్యో 
దయంతోనే రోజు మొదలౌతుంది. అప్పటినుండి ఇరవైనాలుగు గంటలలోపు ఎప్పుడు బహిష్టు వచ్చినా ఒక రోజు పూర్తి అయి 
నట్టుగా లెక్కించుకోవాలి. పారపాటుపడి లెక్క తప్పకూడదు. ఎవరైనా పెద్దలను అడిగి తెలుసుకొని ప్రయత్నించండి. శుభం. 


(నాం జ్వరం ల లా, es 
గియికి ముందుగా జలుబు 
వస్తుంది. ఇలా రాకుండా తగిన సులువైన ఆహారమార్గం చెప్పండి. 
ప్రియభారతపు త్రీ ! కృష్ణతులసిదలాలు 20 గ్రా, మిరియాలు 5 గ్రా, తీసుకొని 
శుభ్రమైన రోట్లో వేసి కొద్దికొద్దిగా అల్లంరసం వేస్తు గుజ్జులాగా అయ్యేవరకు నూరండి. ఆ గుజ్జును శనగగింజంత మోతాదుగా 
గోలీలు కట్టి పళ్ళెంలో వేసి బాగా గాలి తగిలేచోట నీడలో ఆరబెట్టండి. వాటిలోని నీరంతా ఆవిరైపోయి గోలీలు బాగా గట్టిపడిన 
తరువాత మాత్రమే గాజుసీసాలో భద్రపరచండి. జ్వరం లేనప్పుడు రోజూరాత్రి నిద్రించేముందు ఒకగోలీని గోరువెచ్చని నీటితో 
సేవింపజేయండి. జలుబు వచ్చే ముందు జ్వరం ఉన్నప్పుడు రెండు లేదా మూడుపూటలా ఒక్కొక్క గోలీని కొంచెం తేనెతో రంగ 
రించి తినిపించండి. త్వరగా మాటిమాటికి జ్వరం వచ్చే సమస్య, జలుబు చేసే సమస్య తీరిపోయి పాపకు జీర్ణశక్తి కూడా పెరిగి 
బాగా ఆకలి పెరుగుతుంది. శుభం. 


: నన. నా వయసు 71సం.లు. నసిక సమస్య వల్ల చాలాకాలం నుండి 
డగా 


3 


మా 
వ్ర దిలివెళ్ళాడు. ఆ మందులు వాడు 
దిని 


నివల్ల ఆమెకు మరలా మానసిక సమస్య 


మస్య మొదలైంది. మొహ 
aa దయతో మంచిమార్గం ౦ చెప్పండి. 
ప్రియభారతపుత్రీ! శరీరంలో రక్తం చెడిపోవటంవల్లే ఈ సమస్య వస్తుంది. పైపై 
పూతలతో ఆ పొక్కులు తగ్గవు. ముందుగా ఆమెకు రక్తశుద్ది జరగాలి. 1) ఒక రాగిచెంబులో 
ఒకగ్గాసు మంచినీరు పోసి అందులో సాయంత్రంపూట మూడు నుండి అయిదు వరకు కృ 
తులసిదళాలు చేసి రాత్రంతా మూతపెట్టి ఉంచండి. ఉదయం ఆ నీటిని వడపోసి మూడు 
భాగాలు చేసి మూడుపూటలా తాగమని చెప్పండి. 2) దేశవాళి గోమూత్రం సంపాదించి ఏడు 
సార్లు బట్టలో వడపోసి రోజు రెండు పూటలా పావుకప్పు మోతాదుగా పావుకప్పు నీరు కలిపి 
తాగమని చెప్పండి. అవసరమైతే అందులో అరచెంచా తేనె కలుపుకొని తాగవచ్చు 3) అదే 
మూత్రంలో దూది ముంచి రోజూ అయిదారుసార్డు ఆ పాక్కుల మీద మృదువుగా అద్దుతూ 
ఉండండి. 4) సరస్వతిచూర్లం 50 గ్రా, అతిమధురచూర్లం 50 (గ్రా గుంటగలగరచూర్లం 50 
గ్రా, సుగంధపాల చూర్ణం 50 గ్రా, నేలవేము చూర్ణం 50 గ్రా, తెల్లగలిజేరు చూర్ణం 50 గ్రా, తిప్ప 
తీగ చూర్లం 50 గ్రా, నేలఉసిరి చూర్లం 50 గ్రా, తీసుకొని అన్నింటిని కలిపి నిలువచేయండి. 
ఒకగ్గాసు మంచినీటిలో ఒకటీచెంచా పొడి వేసి సగానికి మరిగించి వడపోసి ఆ కషాయాన్ని మూడుభాగాలుగా మూడుపూటలా 
ఆహారం తరువాత ఒకగంటాగి తాగమని చెప్పండి. ఇలా చేయడంవల్ల మీ అమ్మాయి మానసికసమస్య, చర్మసమస్య క్రమంగా 
అదుపులోకి వస్తుంది. ప్రస్తుతం వాడుతున్న జౌషధాలు ఆరోగ్యం మెరుగుపడే కొద్ది కొంచెం కొంచెం తగ్గించండి. శుభం. 


సల 
ల్స్‌ 


మామిడెజిడి పొడి 2ర్రాపటికబెల్లం 5గ్రా, నెయ్యి 10గ్రా 


తింటుంటే స్త్రీల అధిక రక్తస్రావం అంతం 


వుగా ఉండెది. ప్రస్తు 
లుగురిలోకి వెళ్ళలేక 
ష్కార ) 

క | శరీరంలో మాంసకండరాలు బలహీనపడితే చర్మం కూడా బల 
హీనపడి ముడతలు పడిపోతుంది. ఇది ఆహారలోపం వల్ల గానీ, మానసిక ఆందోళన వల్లగానీ 
జరెగి ఉండవచ్చు. తిన్న ఆహారం సక్రమంగా వంటబట్టకపోతే మాంసం,కొవ్వు అభివృద్ది కావు. 
1) ముందుగా బాగా సులువుగా జీర్ణమయ్యే ఆహారం సేవించడం ప్రారంభించండి. ఆకలి బాగా పెరగటానికి రెండుపూటలా 
భోజనానికి గంటముందు అల్లంరసం, నిమ్మరసం, తేనె ఒక్కొక్క చెంచా కలిపి తాగండి. 
2) మర్రిచెట్టు పైబెరడు తీసుకొచ్చి ఒకకేజీ మోతాదుగా చిన్నచిన్నముక్క లు కొట్టి నాలుగు 
లీటర్ల నీటిలో చేసి రెండురోజులు నానబెట్టి ఒక కేజి కషాయం మిగిలేవరకు మరిగించి వడ 
పోసి అ కేజి కషాయంలో ఒకకేజి నువ్వులనూనె పోసి చిన్నమంటపైన కషాయమంతా ఇగిరి 
పోయి నూనెమాత్రమే మిగిలేవరకు మరిగించి వడపోసి జాగ్రత్త చేసుకోండి. ఈ తైలాన్ని 
ఉదయం లేక సాయంత్రం స్నానానికి రెండుగంటల ముందుగా తగినంత నూనె శరీర 
మంతా లోపలకు ఇంకేటట్టు సున్నితంగా మర్దన చేసుకొని స్నానం చేస్తుండండి. 3) అదే 
విధంగా కొంత మధ్రిబెరడును చిన్నముక్కలు చేసి ఆరబెట్టి దంచి పలుచని నూలుబట్టలో 
వస్త్రఘాళితం పట్టి నిలునచేయండి. రోజూ ఉదయం ఒకగ్లాసు నీటిలో ఒకచెంచా పాడిచేసి సగానికి మరిగించి వడపోసి దానిని 
రెండుభాగాలుగా చేసుకొని రెండుపూటలా ఆకషాయంలో అరచెంచా జిలకర్రపొడి, ఒకచెంచా పటికబెల్లంపొడి కలిపి తాగండి, 
4) ప్రక్క చిత్రంలో ఉన్న పృద్వీముద్రను మూడుపూటలా ఆహారానికి ముందు పదిహేను నిమిషాలపాటు ఆచరించండి. తప్ప 
కుండా మీ కోరిక ఆయుర్వేద మహర్షుల దయవల్ల నెరవేరుతుంది. శుభం. 


జ సరిగా రాని - సమస్య 


! నా వయసు 29 సం.లు. నాకు 


5 ఇలా జరుగుతుందని 
0 J "దయతో చ ప్పండి. 
మేనకోడలైన ప్రియభారతపు త్రీ ! రక్తం తగ్గితే బహిష్టులో అవకతవకలు ఏర్పడ 
తయ్‌. 1) దేశవాళి టమాటరసం అరకప' ప్పు, క్యారెట్‌రసం అరకప్పు, బీట్రూట్‌రసం పావుకప' ప్పు, 
అల్లంరసం ఒకచెంచా, నిమ్మరసం ఒకచెంచా, తేనె ఒకచెంచా, మిరియాలపొడి పావుచెంచా 
కలిపి పానీయంలాగా తయారుచేసి సేవించు. అతిత్వరగా రక్తం ఉత్పన్నమౌతుంది. 2) తిప్ప 
తీగసాడి 100గ్రా, ఎండుద్రాక్ష 100గ్రా. కలిపి రోట్లోనేసి ముద్దలాగా దంచి నిలువచేసుకో. రెండుపూటలా ఈ ముద్దను 10గ్రా. 
మోతాదుగా చప్పరించి తిని అరకప్పు వేడిపాలు తాగు. దీనివల్ల క్రమంగా నీ రెండు సమస్యలు పరిష్కారమౌతయ్‌. ' శుభం. 


ప్రియపాఠకులారా! 1997 ఉగాది నుండి ఈ మానవత్రిక ప్రారంభమై నిరంతరంగా 14 సం.ల పాటు ప్రచురింవబడుతూ వస్తుంది. గత 
వత్రికల్లో ప్రతీ ఒక్కసమన్యకు కొన్ని వందల సులభ వరిష్కార మార్గాలు సవివరంగా తెలియజేయబడి ఉన్నయ్‌. మీరు ఆ వత్రికలు ఏమీ 
చదవకుండా మాసమాసం ప్రచురించే కొత్త పత్రిక కూడా చదవకుండా అనేకసార్లు సమాధానాలు చెప్పిన సమస్యలనే మళ్ళీమళ్ళీ వ్రాస్తు 
న్నారు. దానివల్ల మీ సమయం, మా సమయం వృధా అవుతుంది. అందువల్ల సమస్యలున్నవారు గత సంచికలను, మాసవత్రికలను తెప్పిం 
చుకొని చదివి ఆచరించి ఆ తరువాతే లేఖలను మీ ఫోన్‌ నెంబరుతో పాటు వ్రాయవలసిందిగా సూచిస్తున్నాం. 


తమలపాకురనం రెండుచుక్కలు కంట్లో వెసి 


వెంటనే నీటితో కడుగుతుంటే 7రో॥ రేచీకటి బంద్‌ 


పిచ్చికుక్క కాటుకు - ఉపచారాలు 
పిచ్చికుక్క కరవటంవల్ల అయిన గాయాన్ని పేనాకత్తితో గీచిగాని, కాడీకారం (కాస్టిక్‌) 
ఉపయోగించి గాని ఆ గాయం మానిపోకుండా రక్తాన్ని స్రవింపజేస్తుండాలి. ఈ నిధంగా 
మూడుమాసాల వరకు గాయం మానిపోకుండా ఉంటేనే దాని నుండి కారే చీము, రక్షం 
ద్వారా పిచ్చికుక్క విషం పూర్తిగా బయటకు బహిష్కరింపబడుతుంది. 


కుక్క కరిచినవారికి 
మూడుమాసాల వరకు అపథ్యాలు 


కుక్కకాటుకు గురైనవారు 90 రోజుల నరకు జొన్నలు, వరిగలు, చామలు, మొక్క 
జొన్నలు, సజ్జలు, మెంతులు,మినుములు,అనుములు,నువ్వులు,తిరగనూరు దినుసులు, 
ఇంగువ, తాళింపు నూనె, ద్రాక్ష, కర్టూరం, కొబ్బరి, బెల్లం, చింతపండు, నిరుల్లి, ముల్లంగి, పెండలం, కంద, వంకాయ, కాకరకాయ, 
సారకాయ, దోసకాయ, చిక్కుడుకాయ, గోరుచిక్కుడుకాయ, తంబకాయ, మాంసం, చేపలు, దోసగింజలు, అన్ని రకాల ఆకుకూరలు, 
కొత్తబియ్యం, రేగటిపెరుగు, రేగటినుజ్జిగ పూర్తిగా నిషేధించాలి. ఆ మూడుమాసాలవరకు తలస్నానం చేయకూడదు. అధికంగా బరువు 
మోయడం, ఎక్కువ దూరం నడవడం, చన్నీటిస్నానం కూడా మానుకోవాలి. 


కుక్కకాటుకు గురైనవారు బౌషధం మొదలుపెట్టినరోజు నుండి 
వాలుగు మాసాలు పూర్తయ్యే వరకు ఉలవలు, కొర్రలు, ఆరికలు, 
ముంతమామిడి పప్పు, జామపండ్లు, పాలపండ్డు, కలేపండ్లు, పుట్ట 
కొక్కులు,తాటితేగలు,అరటిపండ్డు, కల్లు, సారాయి మొదలైన అన్ని 
రకాల నుత్తు పదార్థాలు, మాంసాహారాలు పూర్తిగా నిషేధించాలి. 
పగలునిద్రించడం, రాత్రిమేల్కొనడం, ఉపవాసముండటం, ఇతరు 
అతో గొడవలు పడటం, వానలో తడనటం వంటి చర్యలకు కూడా 
పూర్తి దూరంగా ఉండాలి. 


కుక్క కరిచినవారికి 
అయిదుమాసాల వరకు అపథ్యాలు 


కాటుకు గురైనవారు అయిదు మాసాలు పూర్తయ్యే వరకు చెప్పబోయే పదార్థాలను పూర్తిగా వర్ణించాలి. ఉసిళ్ళు, ఊరపంది 


శా 
మాంసం, నూనెతో తయారు చేసిన అన్నిరకాల భక్ష్యాలు పొరపాటుగా కూడా సేవించకూడదు. 


వెల్లుల్లి నిప్పుపై వేసి పాగబట్టిస్తె 


మొలల పిలకలు ఎండి రాలిపోతయ్‌ 


ప్రియమైన భారతీయ సోదరీసోదరులారా! ఆయుర్వేద జీవనవిజ్ఞానంతో మనరాష్ట్రాన్ని సంపూర్ణ ఆరోగ్యరాష్ట్రంగా తీర్చిదిద్దటం కోసం 
గత పదిహేనేండ్లుగా మేం చేస్తున్న ఈ పునరుజ్జీవన కార్యక్రమంలో మీరంతా చేయిచేయి కలిపి నహకరించవలసిన సమయం ఆనన్న 
మైంది. సమకాలీన ప్రజలకు, భావిభారత పారులకు ఒక సజీవ సంపూర్ణ ఆరోగ్య సంస్కృతిని అందించటం కోసం సాగుతున్న ఈ కార్యక్ర 
మం నిరాటంకంగా అజేయంగా సాగటంకోనం మీరంతా వృాదయపూర్వక సహకారాన్ని అందించడం కోనం నమరోత్సాహంతో 
ముందుకు రావలసిందిగా ఆహ్వానిస్తున్నాం. మీ జ్ఞానసంబంధమైన సహకారాన్ని ఈ ఆరోగ్య ఉద్యమానికి అవసరమైనప్పుడల్లా అందివ్వ 
గలమని అంగీకారం తెలుపుతూ క్రింది చిరునామాకు మీ వివరాలతో లేఖ వ్రాయండి. లేదా 
మీ వివరాలు అందగానే మేమే వపా మిమ్ముల్ని 
సంప్రదించగలం. మీస్పందనను అభిలషిన్తూ..... 
అందరికి ఆయుర్వేదం, ప్లాట్‌ నెం. 17, రోడ్‌నెం. 5, జవహర్‌నగర్‌ కాలని, జూబ్లీహిల్స్‌, హైదరాబాద్‌ - 500033 


కుక్క కరిచినవారికి 
ఆరుమాసాల పరకు అపథ్యాలు 


రిచినవారు ఆరుమాసాలనరకు అన్నిరకాల పక్షులమాంసం, కోడిమాంసం 
కుందేటి నూంసం, తోడేలు మొదలైన క్రూరమృగాల నల్ల గాయపడిన లేదా న్ఫుతి 
చెందిన గొర్రె, మేక నంటి జంతువుల మాంసాలు, గుమ్మడికాయ, పొట్టి కాకరకాయ 
మొదలైనవి ఎట్టి పరిస్థితుల్లోనూ భుజించరాదు. వాటిని పూర్తిగా నిషేధించి తీరాలి. 


@ 
© 


కుక్క, నక్క, పిల్లి, తోడేలు మొదలైవ వాటి కాటుకు గురైవవారు ఒక సంవత్సర కాలం వరకు మామిడిపండ్లు, పచ్చిమామిడికాయ, 
ఆవకాయ, ఆవపిండిలేని మామిడికాయ పచ్చడి, ఆవాలు పూర్తిగా వర్జించాలి. అలాగే ఆ సంవత్సర కాలమంతా రతివాంఛగాని, రతిలో 
పాల్గొనడంగాని చేయరాదు. సంవత్సరం తరువాత నూత్రమే పాల్గొనవచ్చు. 


పిచ్చికుక్క కరిచినవారికి - చికిక్సా పస్టతులు 
పిచ్చికుక్క కరిచిన రోజు నుండి ఇరవై రోజుల నరకు ఆ కుక్కవిషం దేహంలోకి వ్యాపించ 
కుండా గాయంలోనే ఉండిపోతుంది. కాబట్టి ఆ ఇరవైదినాల్లో బౌషధ మియ్యటంవల్ల విశేషమైన 
మేలుండదు. ఒకవేళ కాటుబడిన వెంటనే జౌషధమిచ్చి ఉంటే మరలా పదిహేను రోజులు ఆగి 
జౌషధాన్ని ఇవ్వవలసి ఉంటుంది. అయితే విషహర జౌషధం ఇచ్చే ముందు రోజు మార్చి రోజు 
అయిదు లేక ఆరు లేక ఏడుసార్లు ఆముదపుఆకురసంతో వాంతులు చేయించాలి. 
పన్నెండేళ్లనయస్సు కన్నా తక్కువ వయస్సు ఉన్నవాళ్ళకు 50 గ్రా. మోతాదుగా ఆముదపు 
ఆకుపసరు పైన తెలిసినట్టు తాగించి వాంతి చేయించాలి. పన్నెండేళ్ళకు పైన ఎంత నయసున్న 
వారికైనా 200 గ్రాముల మోతాదుగా ఆముదపు ఆకురసం పైన తెలిపిన నియమం ప్రకారం 
తాగించి వాంతి చేయించాలి. 


పసరు తాగించిన తరువాత ఏదైనా ఒక పక్షిఈకను గొ గొంతులోకి జొరిపి ఈకను గుండ్రంగా 
తిప్పి గిలిగింత కలుగజేస్తే వెంటనే వాంతి జరుగుతుందె, వాంతి చేయించిన రోజున చా చారన్నం, నంగ పిందెలకూర, కాయ్యతోటకూర 


మొదలైన సులభంగా అరిగే ఆహారపదార్థాలను ఇవ్వాలి. (మరికొన్ని చికిత్సలు వచ్చే సంచికలో...) 


హారతెకర్పూరం వుత్తగా నలిపి వానన చూన్తుంటే 
ముక్కునుండి కారేరక్తం వెంటనే ఆగిపోతుంది 


Marchindd 21 yy 2222012 7:18:35 PM 


చా it 


bh నీ ME య క 
నల్లమందు విషివికెరాలకు - నాణ్యమైన విరుగుక్ళు 


ప్రస్తుతం నల్లమందు నిషేధించబడింది. అయితే గతంలో మనదేశంలో అనేక బౌషధాలలోనే 
కాక విడిగాకూడా కొంతమందికి నల్లనుందువాడే దురలవాటుండేది. ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో 
నల్ల నుందుకు అలవాటు పడ్డవాళ్ళు అక్కడక్కడ కొందరున్నట్టుగా తెలుస్తుంది. అలా అతిగా 
వాడటం వల్ల కలిగే వికారాలకు ఉపశమన మార్గాలు తెలియజేస్తున్నాం. 

అరగ్గాసు గోరువెచ్చని దేశవాళిఆవుపాలల్లో వాకుడుకాయలరసం రెండుచెంచాల మోతాదుగా 
కాని వాకుడుకాయల పొడి ఒక చెంచా మోతాదుగా గాని కలిపి రెండుపూటలా సేవిస్తుంటే నల్ల 
మందు విషం విరిగిపోతుంది. (లేక) 

వసకొమ్ములపాడి, పైంధవలవణంపాడి,దోరగా వేయించిన పిప్పళ్ళపాడి, మంగకాయలపాడి వీటిని సమంగాకలిపి ఉంచుకొని పూటకు 
అరచెంచాపొడి మోతాదుగా వేడినీటితో మెత్తగా నూరి దానిని ఒక కప్పు గోరువెచ్చని నీటిలో కలిపి రెండుపూటలా సేవిస్తున్నా కూడా 


నేపాళ విత్తులను సక్రమంగా శుద్ది చేయకుండా పారపాటుగా వాడటంవల్ల కలిగే వికారాలను మన ఇం 
ట్లోని ఆహార పదార్థాల ద్వారా పరిష్కరించుకోవచ్చు. 

ధనియాలపొడి, పటికబెల్లంపాడి సమభాగాలుగా కలిపి ఉంచుకొని పూటకు ఒకటీచెంచా మోతాదుగా 
ఒక కప్పు పెరుగులో కలిపి రెండులేదా మూడుపూటలా సేవిస్తుంటే నేపాళవిత్తుల వికారం హరించిపోతుంది. 


ముస్ఫివిత్తుల వికెరాలకు - ముదమైన వఐిరుగుక్ళు 
ముష్టి లేదా ముషిణిచెట్టు విత్తనాలను శుద్దిచేసి బౌషధాల్లోవాడటం తరతరాలుగా మన 


దేశంలో అలవాట్లో ఉన్నదే. అయితే ఒక్కొక్కసారి ఆతృతలోపారపాటుగా విత్తనాలు పూర్తి 
శుద్ది కాకముందే వాడటం వల్ల వాంతులు విరేచనాల నంటి వికారాలు కలుగుతుంటయ్‌. 


ఆ వికారాలకు అరచెంచా చక్కెర, ఒకచెంచా తేనె, రెండుచెంచాలు ఆవునెయ్యి కలిపి 
మోతాదుగా రెండు లేదా మూడుపూటలా సేవిస్తుంటే ముష్టివిత్తుల వికారం విరిగిపోతుంది. 


తేనె ఐకొరానికి-తిరుగులేని విరుగుడు 


తేనె కూడా అధికంగా వాడితే ఉపవిషమనే చెప్పవచ్చు. 
ఒక్కొక్కపారి పిల్లలుగావి, పెద్దలుగాని పారపాటుగా అవసరానికి 
మించిన మోతాదుగా తేనెను సేవించడం వల్ల అతిగా వేడి పుట్టడం, పొట్ట బిగదీయడంవంటి వికారాలు 
కలుగుతుంటయ్‌. 

అలాంటపుడు దానిమ్మపండును దంచి తీపీన రసంగాని లేక దానిమ్మపందడ్లపై బెరడును దంచి తీసీన రసం 


గాని 30 గ్రా. మోతాదుగా సేవిస్తే అధిక తేనె సేవనవల్ల కలిగిన వికారం హరించిపోతుంది. 


నిరుల్లగడ్డరనం ఒకచెంచా తాగిన్తుంటే 
కడుపులో క్రిములు నులం ద్వారా సడిపోతయ్‌ 


Marchindd 22 y 2222012 7:19:56 PM 


ప్రియమైన ఆయుర్మాత బిడ్డలారా ! ఈ ఒక్క చూర్ణంతో మాన 
వులు నిండునూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఆనందంగా జీవించనచ్చ 
ని తెలుసుకోండి. ఎందుకంటే ఎవరి శరీరంలో కాలేయం (లివర్‌), 
ప్లీహం (స్పీన్‌) ఈ రెండు సూర్యచంద్రులవంటి అవయవాలు ఎంత 
కాలం ఆరోగ్యవంతంగా ఉంటాయో అంతకాలం ఆ వ్యక్తికి ఏ రోగం 
రాబోదని గుర్తుంచుకొని దీనిని వెంటనే తయారుచేసుకొని ఎల్లపుడూ 
ఇంట్లో ఉంచుకొని ఇంటెళ్ళపాది వాడుకుంటూ హాయిగా బ్రతకండి. 

కావలసిన పదార్థాలు : ముదిరిన తెల్లగలిజేరువేర్లు ఒక కేజి తీసుకొచ్చి శుభ్రంగా కడిగి చిన్నచిన్న ముక్కలుగా తరగండి. వాటిని ఒక 
పాత్రలో వేసి అందులో నాలుగుకేజీల దేశవాళి ఆవుపాలు పోయండి. చిన్నమంట పెట్టి నిదానంగా పాలన్నీ ఇగిరిపోయే వరకు మరిగించి 
పాత్రను దించి వేర్లను తీసి బట్టతో శుభ్రంగా తుడిచి ఎండబెట్టి దంచి జల్లించి వస్తఘాళితం పట్టి మెత్తటిచూర్లం తయారుచేసుకోండి. 

తయారీవిధానం : కరక్కాయపై బెరడుపాడి, తానికాయపై బెరడుపాడి, ఉసిరికాయపై బెరడుపాడి, దోరగా వేయించిన శొంఠిపొడి, 
దోరగా చేయించిన మిరియాలపొడి, దోరగా చేయించిన సిప్పళ్ళసాడి, అలాగే చేయించిన నల్లజిలకరపాడి, తెల్లణిలకరసాడి, సైంధన 
లవణంపాడి, సర్జాక్షారంపాడి, యవక్షారంపాడి, పొంగించిన ఇంగువపొడి, ఒక్కొక్కటి 10 గ్రా. చొప్పున వస్త్రఘాళితంపట్టి పై చూర్లంలో 
పోసి బాగా కలిపి గాజుపాత్రలో నిలువచేసుకోవాలి. 


వాడేవిధానం : ఈ చూర్ణాన్ని పూటకు 10 గ్రా, ఒక చెంచా తేనెతో కలిపి రెండుపూటలా ఆహారానికి గంటముందు సేవించాలి. 

ఉపయోగాలు : ఈ చూర్ణాన్ని వాడటంవల్ల పొట్టలో చెడునీరు చేరడంవల్ల వచ్చిన వాపు, ఉబ్బు మొత్తం హరించిపోతుంది. ఉదరం 
లో ప్లీహం పెరిగి పొట్టనిండా చెడుపదార్హం చేరి పొట్ట ఎత్తుగా పెరగడమనే ప్లీహోదరరోగం పఠాపంచలైపోతుంది. ఉదరంలో, (ప్రేవుల్లో 
అన్నవాహికలో ఎక్కడైనా పుట్టిన చెడుపదార్థాలతో నిండిన గడ్డలు కరిగిపోతయ్‌. కాలేయంలో చెడుపదార్జాలు చేరడంవల్ల కలిగిన కాలే i 
యవాపు, కాలేయ గట్టితనం, పిత్తాశయంలో రాళ్ళు, కాలేయ బలహీవత హరించిపోయి కాలేయం సంపూర్ణ ఆరోగ్యవంతమౌతుంది. 9 
అంతేగాక కాలేయ బలహీనత నల్ల శరీరంలో ఏర్పడ్డ రక్తహీనత హరించి రక్తశుద్ధి, రక్తవృద్ది కలుగుతయ్‌. ఇంకా ఈ చూర్ణసేవనం వల్ల 
కలిగే ప్రయోజనాలు ఎవరికి వారు తెలుసుకోవడం తప్ప వర్ణించడం కష్టమని మహర్షులు తెలియజేశారు. 


ప్రియమైన బిడ్డలారా! ఈవాడు మన కుటుంబాల్లో ఏదోఒక మూత్రవ్యాధిలేనివారు ప్రీపురుషుల్లో ఒక్కరుకూడా లేరని చెప్పవచ్చు. 
రోజూ తినే ఆవోరపదార్జాల్లోని విషరసాయనాల నల్ల మన మూత్రాయవాలు నానాటికీ బలహీనపడుతూ నుధుమేహం, రక్తమేహం, కాల 
మేహం, అతిమూత్రం, అల్బమూత్రం, మూత్రబంధంవంటి ఇరవైరకాల మేహరోగాలు మనల్ని పీడిస్తున్నయ్‌. అలాపీడించే ఆ సర్వమేహ 
రోగాలను అణచివేయగల ఒక అద్భుత ఆహారౌషధనూర్గాన్ని మీ కోసం ప్రేనుగా బాధ్యతగా అందిస్తున్నాం. 

కానలసినపదార్థాలు : రావిపండ్లగింజలు, నుర్రిపండ్లగింజలు, మేడిపండ్లగింజలు, సండ్ర చెట్టుగింజలు, నేలతంగేడుగింజలు, మునగ 
గింజలు, పత్తిగింజలు, చిల్లగింజలు, వెలగగింజలు, తంగేడుగింజలు, నీరుగొబ్బిగింజలు, పల్లేరుగింజలు, తులపిగింజలు, ఈ పదమూడు 
రకాల గింజల్లో సగంగాని, పదిరకాల వరకుగానీ సేకరించుకోవాలి. 


తయారీవిధానం : అన్ని గింజలను కడిగి ఎండబెట్టి దంచి జల్లించి నస్రఘాళితం పట్టి 
ఆ మొత్తం చూర్ణాన్ని ఒక పాత్రలో వేసి అది మునిగే వరకు ఉసిరికపండ్ల రసం పోసి 
కలిపి రాత్రి నానబెట్టి పగలు ఎండించాలి. ఈ విధంగా వారంరోజుల పాటు చేసాక మరలా 
మారి జల్లించి నిలువచేసుకోవాలి. 

వాడేవిధానం : ఈ చూర్ణాన్ని ఆహారానికి అరగంట ముందుగా 5 నుండి 10 గ్రాముల 
మోతాదుగా ఆనునుజ్జిగతో సేవించాలి, 

ఉపయోగాలు : ఇలా క్రనుం తప్పకుండా సేవిస్తుంటే నుధుమేహంతో సహా అన్ని మేహ 
వ్యాధులు వారించిపోతయ్‌. 


తల్లవారుజామున వంటాముదం 10 గ్రా తాగిస్తి 
పిల్లల కడుపులోని క్రిములు హరించిపోతయ్‌ 


Marchindd 23 ( 22202012 72106081. 


శరీరంలో గొంతు అనేది 
రం, పీల్నే 


0 టి 


మానవ జీవితాన్ని దుఖమయం చేస్త 


త పరిష్కారం దొరక్క బాధ పడుతు 


హోత్రం ద్వారా నంపూ 


జేస్తున్నాం. తెలుసుకోండి. 


1) అతినుధురం 2) లవంగాలు 3) నసకొమ్ములు 4) సన్నరాష్ట్రం 5)ఇంగున 
6) గుగ్గిలం 7) వావిలిసమూలం 8) సాంఠి 9) ఆవాలు 10) తులసి 11) సరస్వతి 
12) మెంతులు 13) మిరియాలు 14) పిప్పళ్ళు 15) కరక్కాయ 16) తానికియ 
17) ఉసిరికాయ 18) మునగవేర్దు 19) పొగాకు 20) సాంబ్రాణి 21) రేగి ఆకు 
22) అక్కలకర్ర 23) కురువేరు 24) తమలపాకులు 25) నేరీడు పంచాంగాలు 
26) వాకుడు సమూలం 27) పిప్పింట అనబడే మూర్కొండచెట్టు 28) వెల్లుల్లి 
29) తుమ్మచెట్టు పంచాంగాలు 30) పోకచెక్కలు 31 చిన్నఏలకులు 32) పటిక 
పాడి 33) కుంకుడుకాయ పెచ్చులు 34) గుంటగలగర సమూలం 35) అడ్డసర 
సమూలం 36) ముల్లంగి గింజలు 37) సైంధవలవణం 38) చిత్రమూలం 39) 
వేపపంచాంగాలు 40) పుష్కరమూలం 41)జిల్లేడువేర్డు 42)మోదుగపంచాంగాలు 


లు 48) మ(ర్రిఊాడలు 49) అతివస 50) కటుకరోహిణి 51) మానుపసుపు 52) 
ఆముదంచెట్టు పంచాంగాలు 53) వాము 54) దాల్చినచెక్క 55) దేవదారు 56) 
బోడతరం సమూలం 57) దుంప రాష్టం 58) ఉత్తరేణి సమూలం 59) కొడిశె 
పాలగింజలు 60) గానుగగింజలు 


0 య 
వ్యాధిరహితంగా ఉంటేనే మానవులకు సుఖం కలుగు, 


బడి వాడుతుండటంవల్ల దేహంలో అవనరానికి మించి అతి 


కఫం డిశం, ద। నం, 


థైరాయిడ్‌ వంటి ఎన్నెన్నో అనారోగ్య నమన్యలు ఏర్పడుతూ 
న్నయ్‌. 


మా జడ్డలందరూ అగ్ని 


ఆరోగ్యం ఎలా పొందవచ్చో తెలియ 


Marchindd 24 


అవిశగెంజలు, ఉప్పు నూలి వన్తుంటి 
సెగ గడ్డలు మూడురోజుల్లో సగివిపోతయ్‌ 


22202012 7:22:33PM | 


ప్రియమైన బిడ్డలారా! రకరకాల గొంతువ్యాధులను సంహరించ 
గల పైనతెలిపిన అరవైరకాల జౌషధుల్లో మీకు దొరికినన్ని సేకరించు 
కొని కచ్చాపచ్చాగా నలగ్గొట్టి, ఆరబెట్టి ఆ తరువాత చూరలాగా దంచి 
ఒక డబ్బాలో నిలువచేసుకోండి. 

రోజూ ఉదయం సూర్యోదయానికి పావుగంట ముందు మరియు 
సాయంత్రం సూర్యాస్తమయానికి పావుగంట ముందు ఈ అగ్ని 
హోత్ర ప్రక్రియను ఆచరించాలి. 

రాగి లేదా మట్టితో చేయబడిన అగ్నిహోత్ర పాత్రలో ఒక ఆవు పిడ 
కను నాలుగు ముక్కలుగా చేసిపెట్టి వాటిపైన కర్పూరము వెలిగించి 
ఆరుబయట బాగా గాలి వీచేచోట వుంచాలి. అది కొద్దిసేపటికి నిప్పు 
గా మారుతుంది. 

అప్పుడు అగ్గిహోత్రపాత్రను లోనికితెచ్చి గది మధ్యలో వుంచి దాని 
చుట్టూ వ్యాధిగ్రస్తులు కూర్చొని ఆపాత్రలో ముందుగానే సిద్దం చేసు 
కొన్న పై మూలికలచూరను తగినంతగా వేసి దానిపైన రెండుమూడు 
చెంచాల ఆవునేతిని ఆహుతిగా ఇవ్వాలి. 

ఇలా ఐదు నిమిషాలకు లేదా పదినిమిషాలకు ఒకసారి మూలికల 
పాడిని, ఆవునేతిని అందులో వేస్తూ ఆ పాత్ర నుండి వెలువడే ప్రాణ 
శక్తిరూపమైన ధూపాన్ని పీల్చుకొంటూ వుండాలి. ఈ ప్రక్రియ కనీసం 
పదిహేను నుండి ముప్పై నిమిషాలసేపు జరగాలి. 


అగ్నెహోత్రంతో 

గొంతు వ్యాధిగ్రస్తులు - ఎలా బాగుపడతారు ? 

ప్రియాతిప్రియమైన ఆయుర్వేద కుటుంబసభ్యులారా! ఆవుపిడకల 
నిప్పులో ఆవునేతిని,మూలికలను వేసినప్పుడు ఆమూలికల్లోని జాషధ 
శక్తి ఆవునేతిలోని ప్రాణశక్తి ఈ రెండు కలగలసి పొగరూపంలో ఒకే 
సారి బయటకు వచ్చి గదినిండా పరచుకుంటయ్‌. 

గది తలుపులు మూసివుండటం వలన ఆ ప్రాణదూపం గదిలోనే 
నిండి వుండటంవల్ల ఆ గదిలో నున్న వ్యక్తులు సహజంగానే లోపలికి 
పీల్చుకోవడం జరుగుతుంది. రెప్పపాటు కాలంలో ఇన్ని రకాల మూలి 
కల శక్తి గొంతులోకి ప్రవేశించి అక్కడ చేరి ఉన్న చెడు పదార్థాలను 
కరిగించి బయటకు తోసివేస్తుంది. ఇలా (క్రమక్రమంగా ఆ అవయవా 
లు పూర్తిగా ఆరోగ్యవంతమౌతయ్‌. 


ఏలూరి గారి ఫోటోలు పెద్ది మూలికలు, మందుట అమ్మవారితో మాకు స౦బ౦ధ౦ లేదు 


ప్రియమైన పాఠకులారా ! రాష్ట్రవ్యాప్తంగా రాజధాని హైదరాబాద్‌లోను, మిగతా జిల్లా తాలుకా కేంద్రాలలోనూ వందల 
మంది నకిలీ దొంగవ్యాపారులు మా సంస్థతో ఎటువంటి సంబంధం లేకపోయినా ఏలూరి గారి ఫోటో ఉన్న పెద్దసైజ్‌ ప్లెక్సీబోర్డులు 
పెట్టుకొని ఇతర కంపెనీల మందులు, తైలాలు, మూలికలు అమ్ముతున్నారు. అడిగిన వారికి ఇవన్నీ ఏల్చూరి గారివే అని అబద్ధం 
చెబుతున్నారు. ఈ మోసగాళ్ల మాయమాటలు నమ్మి వారిచ్చే నాసిరకమైన, చచ్చు పుచ్చు మూలికలు, పనికిరాని చెత్తమందులు 
కొని నష్టపోవద్దని అలా నష్టపోతే మాకు సంబంధం లేదని తెలియజేస్తున్నాం - 


రోజూ పరగడపున తేనే 5 గ్రా, కలిసిన నిరు 
తాగిస్తుంటే పిల్లల ఊదరసాట్ట తగ్గిపోతుంది 


Maurchindd 25 2222012 72410014 


© 


సత్వరజోతమో గుణాలతో ఆవిర్భవించిన సృష్టి నుండి వివిధ దశలలో ఆవిర్భవించిన మానవులు 
కూడా ఆ మూడు గుణాలను కలిగి ఉంటారు. కొందరిలో ఒక్కొక్క గుణం హెచ్చుగానూ, మిగిలిన 
గుణాలు తక్కువగానూ ఉంటయ్‌. అదేవిధంగా సృష్టిలో మానవులతో పాటు ఆవిర్భవించిన మానవ 
సృష్టికి మూలమైన ఆహారపదార్థాలు కూడా సత్వం,రజం,తమం అనబడే మూడు రకాల స్వభావాలను 
సహజంగానే కలిగి ఉంటయ్‌. 

సహజంగా సత్వగుణం కలవారు సాత్వికపదార్థాలను సేవిస్తూ సదా సాత్వికమైన స్వభావాన్ని కలిగి 
సంపూర్ణ ఆరోగ్యంతో వ్యాధిరహితులుగా జీవించగలుగుతారు. 

అలాగే పుట్టుకతో రజోగుణంగలవారు రజోగుణంగల పదార్థాలనే ఎల్లప్పుడూ అధికంగా సేవిస్తూ 
సదా ఆవేశంతో,అహంకారంతో,సాహసగుణంతో,దుందుడుకు స్వభావం కలవారుగా పైత్యసంబంధ 
మైన వ్యాధులకు గురౌతుంటారు. 

అదేవిధంగా పుట్టుకతో తమోగుణ స్వభావం గలవారు ఎల్లప్పుడూ రాక్షస స్వభావాన్ని పెంచే పదా 
ర్థాలనే సేవిస్తూ జాతి విద్రోహులుగా, అధర్మపరులుగా, అక్రమ సంపాదనే ధ్యేయంగా కలవారుగా 
జీవిస్తూ ప్రజాకంటకులౌతారు. 


[కట్ల 


సుకోవాలో తెలుసుకుందాం. 


సత్వగుణపదార్థాలతో 


అందం, ఆనందం, ఆరోగ్యం, ఆయువు 
ప్రకృతిలోని ప్రతీపదార్దంపై పరిశోధన గావించిన ఆయుర్వేదమహర్చులు ఏఏపదార్డ్జాల్లో 
సాత్విక స్వభావముందో నిర్ధారించి చెప్పారు. బత్తాయి, నారింజ, నిమ్మ, ద్రాక్ష, టమాట, 
మామిడి, సపోట, పుచ్చకాయ మొదలైన రసప్రధానమైన ఫలాలు, నువ్వులు, వేరుశనగలు, 
పెసలు, కందులు, అలచందలు మొదలైన పప్పుధాన్యాలు, ఎండు ద్రాక్ష, ఎండు ఖర్జూరం, 
కిస్‌మిస్‌, ఎండుకొబ్బరిలాంటి మొదలైన పదార్థాలు, పత్వగుణప్వభావాన్ని కలిగిఉంటయ్‌. 


కాబట్టి మనం ఏ గుణం పుట్టుకతో కలిగిఉన్నామో ఎవరికివారు తెలుసుకొని ఆ గుణం 
డ్డదైతే దానిని రెచ్చగొట్టే పదార్థాలను సేవించకుండా దానిని అణచివేసే పదార్థాలను సేవని 
మనల్ని మనమే ఉత్తమ స్వభావులుగా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఎలా తయారు 


పెప్పళ్ళవాడె గ్రా, తన 5 గ్రా, మూడునార్లు 


తింటుంటే ఎక్కిళ్ళు తిరిగిగాకుండా ఆగిసపోనయ్‌ 


Marchindd 26 


2222012 7265704] | 


కనన. శ్ర క టాన్‌. 


అలాగే నిలువఉన్న చింత, నిమ్మ, దబ్బ, ఉసిరి పచ్చళ్ళు, ఇంకా మనస్సుకు ఇంపైన రుచిచూడగానే తినాలనిపించే క్యారెట్‌, 
బీట్రూట్‌, ఆకుకూరలు, కాయగూరలు, పాలు, నె వెయ్యి, వెన్న, మజ్జిగ, మొదలైనవన్నీ సత్వగుణ స్వభావాన్ని న్సి కలిగిఉంటయ్‌. 


ఎల్లప్పుడూ ప్రశాంతంగా, ఆనందంగా,ఆరోగ్యంగా జీ జీవించాలని కోరుకునేవారు పై పదార్థాలలో లభ్యమైన వాటిని సేవించ చవచ్చు. 


హోగా రోగాలు, దుఃఖాలు 


క్ష్‌ పదార్థాలు అతిచేదుగా, అతిపు నా అతిఉప్పగా ఉంటాయో, ఏపదార్జాలు అతికారాన్ని 
కలిగిఉంటాయో, వేటిని భుజించడంవల్ల అ తివేడి ప డుతుందో, ఇంకా ఏ ఆహా హోరపదార్జాలు అతి 
దప్పికను పుట్టిస్థాయో అలాంటివన్నీ సహజంగానే రజోగుణ స్వభావాన్ని కలిగిఉంటయ్‌” 

అందుకే రజోగుణ స్వభావంగల మనుషులు బాగా కారం, గ పులుపు గల పదార్థాలను 
మాత్రమే ఇష్టపడతారు. అవి అతిగా కొంతకాలంపాటు సేవించడంవల్ల శరీరంలో పైత్యం ప్రకో 
పించి నానా వ్యాధులు పుట్టుకొస్తయ్‌. 


తమస్సు అంటే చీకటి అని అర్థం. చీకటి అంటే అజ్ఞానం, అతిన్నిద్ర, అతివా వ్యామోహం, అతి 
రాక్షతత్వం అని అర్జాలువస్తయ్‌. ముఖ్యంగా చంపివేసిన జంతువుల శరీరాల నుండి సేకరిం 
చే శవంతో సమానమైన మాంసాహారం, చేపలు, గుడ్లను కూరగా వండేటప్పుడు ఘాటుకోసం 
కలిపే మసాలాలు, మద్యపా, నం, మత్తుపదార్థాలలో తామసగుణం అధికంగా ఉంటుంది. 

అలాగే వండిన తరువాత 3 గంటలు నిలువఉన్న పదార్థాలు, ఎండిపోయిన పదార్థాలు, 
కుళ్ళి దుర్గంధం పుట్టించే పదార్థాలు, రాత్రి నిలువ ఉంచిన “పదార్థాలు, ఎంగిలి పదార్థాలు, 
అపవిత్రమైనవని పెద్దలచే నిర్ధారించిన పదార్థాలు, ఇలాంటివన్నీ తమోగుణ ప్రధానంగా ఉండి 
తమోగుణం గలవా వారికి చాలా ఇష్టంగా ఉంటయ్‌. వీటిని భుజించినవారు తెలివితక్కువవారు 
గా, యదార్హజ్ఞానాన్ని తెలుసుకోలేని వారుగా, సోమరిపోతులు 
గా, అతిని ద్రగలవారుగా, హింసా స్వభావులుగా, నిర్ణయులుగా 


నానా చర్మవ్యాధులు, మధుమేహం, అతిస్థాల్యం, హృదయ గే 
రోగం వంటి అనేక దీర్షకాలికన్యాధులకు గురౌతుంటారు. 


సాత్వికాహారం - సదారోగ్య విహారం 
పైన తెలిపిన మూడురకాల ఆహారపదార్థాల్లో శుద్దమైన ఆహారం సేవించడంన' ల్లనే మానవు 
ల్లో సత్వగుణం పెంపాందుతుందని ప్రతీ వ్యక్తి తెలుసుకో వాలి. 
ఇలా సత్వగుణాన్ని సపెంచుకోవడంన వల్ల మనుషుల్లో మేధాశక్తి, శక్తి స్మరణశక్తి, ప్రతిభాశక్తి, స. 
న్యాధివైనా ఎదురించగల వ్యాధినిరోధకశక్తి పెరిగి సదా, దారోగ్యనంతులుగా జీవిస్తూ సత్యదర్శనం 
చేసుకోగలుగుతారు. ఇదే ప్రతిమనిషి ఎన్ని జన్మలకై: 


నా సాధించవలసిన ఆఖరి గమ్యం. 


ప్రియమైన బిద్దలారా! ఆయుర్వేద జీవనవిజ్ఞానాన్ని అవగాహన చేసుకొని ఎవరి ప్రాంతాల్లో వారు ప్రజలకు పంచిపెట్టాలనే ధృఢమైన సంకల్పం, అందరికీ 
అర్థమయ్యేటట్లు మాట్లాడగల సంభాషణా కులమత ప్రాంత భేధం లేకుందా అందరినీ సమంగా ప్రేమించగల మానవతా ప్యాదయం ఉన్నవారంతా 
ప్రతీ ఆదివారం హైదరాబాద్‌ జూబ్లివాల్స్‌లోని కార్యాలయంలో జరిగే శిక్షణకు హోజరుకావచ్చు. అయితే ముందుగా మీ అర్హతను, మీ గుర్తింపు పత్రంతో కూడిన 
వివరాలను రిప్లయ్‌ కవర్‌ ద్వారా మాకు పంపి మా అనుమతి పొందినవారికే శిక్షణ ఇవ్వబదుతుందని గమనించగలరు. 


అందరికి ఆయుర్వేదం, ప్లాట్‌ నెం. 17, రోడ్‌నెం. 5, జవహర్‌నగర్‌ కాలని, జూబ్లీహిల్స్‌, హైదరాబాద్‌ - 500033 


Marchindd 27 


నేతితో సాదిన జాజకాయిగంధ౦ కణతలకు 
పట్టిప్తే హాయిగా తీయగా సుఖనిద్ర సడుతుంది 


7:29:04 PM 


9. 


గ ంగలక కమ లీకుండ్రాణగక సనవాయిం కూర్చొన ము: 
ప్రభుత్వా 'మైచేట్‌' మూలలో కదలకుండా క్షూరాన్సిపనిచేసే సే పురుషులలో! || 


ప్రియమైన ఉద్యోగినీ ఉద్యోగులారా! ప్రియాతిప్రియమైన కుమార్తెలారా! 
మేనకోడల్లారా! మీలో దాదాపు నూటికి నూరుమంది రోజుమొత్తంలో కనీసం 
పది నిమిషాలపాటైనా శరీరానికి వ్యాయామం కల్లిద్దామని గానీ, మనసుకు 
విశ్రాంతి కల్గిద్దామనిగానీ ప్రయత్నించటం లేదు. ఈ అద్దే ఈనాడు మీరు 
ఎదుర్కొంటున్న అన్నిఅనారోగ్యాలకు మూలమని ఇప్పటికైనా తెలుసుకోండి. 

ఇళ్ళల్లో ఎక్కువమంది మహిళలు రోజూ గంటల తరబడి టీవిలముందు 
కూర్చొని అక్కడే భోజనంచేస్తూ, అక్కడే పడుకొని విశ్రాంతి తీసుకొంటూ తినే ఆహారం జీర్ణం కావడానికి అవసరమైన కనీస 
పరిశ్రమ కూడా మీరు చేయడం లేదు. ఇదే మీ జీవన మాధుర్యాన్ని మంటగలుపుతుంది. 

ఇక సాఫ్ట్‌వేర్‌ కంపెనీల్లో, ప్రభుత్వ (ఫైచేట్‌ కార్యాలయాల్లో, వ్యాపార సంస్థల్లో పనిచేసే స్త్రీ పురుషులు కూడా పని వత్తిడిలో 
పడి గంటలుగంటలు కదలకుండా కూర్చునే ఉంటున్నారు. వీరికి కనీస వ్యాయామం లేనందువల్ల శరీరంలో జీవక్రియలన్నీ 
క్రమంగా దెబ్బతింటూ ఇలా ఉద్యోగం చేసే ప్రతీ ఒక్కరూ దీర్చ కాల రోగులుగా మారుతున్నారు. 

ఇలాంటి వాళ్ళందరికీ శరీరం ఎలా దెబ్బ అంటుందో కాలగమనంలో ఏయే వ్యాధులు కలుగుతాయో వాటివల్ల భవిష్యత్తు 
ఎంత నాశనమైసోతుందో నినరంగా చెప్పుకుందాం! చదవండి. 


శారీరక శ్రమ లేని వారికి 
కలిగే వ్యాధులు, బాధలు - ఎన్నీ ఎన్సానాప్టీ 


ఓ ప్రియమైన బిడ్డలారా! మిమ్ముల్ని భయపెట్టడానికో లేక బాధపెట్టడానికో 
ఇలా బ్రాయడంలేదు. మీ అందరినీ మా కుటుంబసభ్యులే అని భావిస్తూ మీపై 
గల అభిమానంతో, బాధ్యతతో మిమ్ముల్ని ఎలాగైనా ఆరోగ్యవంతులుగా 
మార్చాలనే ధృఢసంకల్పంతో మ్మా నే చెబుతున్నాం. 

ప్రకృతి సహజంగా శరీరానికి తగినంత శ్రమ లేనప్పుడు తినే ఆహారంలో 
అధిక భాగం జీర్ణంకాక, వంటపట్టక మురిగిపోయి పులిసిపోయి విషవడార్థంగా 
తయారై (క్రమంగా రక్తంలో కలుస్తూ రక్తాన్ని పాడుచేస్తూ అనవసర కొవ్వును 
పెంచుతూ వివిధ రోగాల రూపంలో బయటపడుతుంటుంది. 


మెత్తని గనగనాలపాడి రాత్రి మాడుకు బాగా 
రుద్దుతుంటే నిద్రసట్టనివారికి బాగా నిద్రవస్తుంది 


Marchindd 28 నా 2222012 73:28PM | | 


ముందుగా 1) అగ్నిమాంద్యం 2) అజీర్ణం 3) మలబద్ధకం 4) ఆన్లుపిత్తం 
(ఎసిడిటి) 5) అధికకొవ్వు 6) అధిక రక్తపోటు 7) అల్ప రక్తపోటు 8) కొలస్ట్రాల్‌ 
9) గుండెనొప్పి 10) చర్మవ్యాధులు 11) మధుమేహం 12) తలనొప్పి 13) మెడ 
నడుం, చెన్నుపూస, మోకాళ్ళలో నొప్పులు 14) కంటి సమస్యలు 15) శ్వాస సను 
| స్యలు 16) పురుషుల్లో శీఘ్రస్కలనం, నపుంసకత్వం 17) స్త్రీలల్లో అండాశయ, 
గర్భాశయ వ్యాధులు 18) బహివ్టుసమస్యలు 19) సంతానలేమి 20) అవాంఛిత 
రోమాలు ఇలాచెప్పడానికి, లెక్క పెట్టడానికి వీలులేనన్ని వ్యాధుల భాధలతో ఇప్ప 
టికే లక్షలాదిమంది అనారోగ్యవంతులై ఉన్నారు. మిగిలినవారు కూడా వాళ్ళలాగే 
తయారు కాబోతున్నారు. 


స్తున్నామని అందరూ గుర్తించాలి. 

తన రోగగ్రస్తమైన జీవితానికి తానే కారకుడనని తెలుసుకొని తన తప్పు 
లను తానే సరిదిద్దుకుంటూ క్రమంగా ఆయావ్యాధులనుండి భాధలనుండి 
శ్ర బయటపడుతూ తన జీవితాన్ని అందమైన బృందావనంగా తానే నిర్మించు 
| కోవాలి తప్ప ఏ వైద్యులో, ఏ ఆసుపతులో, ఏ జౌషధాలో తనను కాపాడ 
గలవని భ్రమపడకూడదు. 


6. 


తాను సంపాదించే ధనంతో సుఖంగా జీవించాలంటే శరీరంలో ఆరోగ్యం సమృద్దిగా ఉంటేనే అది సాధ్యమౌతుంది. అందు 
వల్ల ధన సంపాదనకు ఎంత తీవ్రమైన కృషి చేస్తున్నారో అంతకన్నా తీవ్రమైన కృషి ఆరోగ్యసాధన కోసం కూడా చేసి తీరాలి. 
ఎందుకంటే ఎవరి సమయం వారి చేతుల్లో ఉంటుంది కాబట్టి, తాము గట్టిసంకల్పం తీసుకుంటే దానిని ఆచరించగల శక్తి 


ద జ 


సామర్థ్యాలు తమలోనే ఉన్నాయి కాబట్టి, పతనమైన తమను తామే ఉద్దరించుకోగలుగుతారు. 
స్ట జె ద్ద 


ప్రియమైన మా కుటుంబ సభ్యులారా! మీరు ఎట్టి పరిస్థితుల్లో ఉదయం నాలుగు లేక 
అయిదు గంటలలోపు ఖచ్చితంగా నిద్రలేచితీరాలి. ఎందుకంటే సూర్యుడనబడే ప్రత్యక్ష 
దైవం రాకముందే మనిషి నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని ఉదయించే సూర్యునికి చేతు 


లు జోడించి నమస్కరించడం ద్వారా సూర్యుని నుండి అపారమైన జీవశక్తిని పాందవచ్చు. 


దాదాపు నూటికి నూరు మంది ఈనాడు రాత్రి ఆలస్యంగా నిద్రిస్తూ ఉదయం సూర్యో 
దయం తరువాతే లేస్తూ భగవానుడైన సూర్యుడందించే ప్రాణశక్తిని అందుకోలేక అనారోగ్యపాలౌతున్నారు. ఈ ప్రకృతి రహ 
స్యాన్ని ఇప్పటికైనా మీరు అర్థం చేసుకొని సూర్యునికన్నా ముందే నిద్రలేస్తూ ఆరోగ్యసాధనకు శ్రీకారం చుట్టండి. 

బిడ్డలారా! కాలకృత్యాలు తీర్చుకోగానే దేశవాళి గోమూత్రంతో తయారుచేసిన గోఅర్కం అనబడే సర్వవ్యాధి నివారణాశక్తి 
గల గోతీర్ణం సన్నగా ఉన్నవారు రెండు చెంచాల మోతాదుగా లావుగా ఉన్నవారు నాలుగుచెంచాల మోతాదుగా ఒకకప్తు మంచి 
నీరు, ఒక చెంచా తేనె కలిపి పరగడపున సేవించాలి. దీనివల్ల క్రమంగా శరీరంలో అసమానమైన వాతపిత్తకఫాలు క్రమంగా 
సమానమై ఆరోగ్యసాధనకు అంకురార్పణ జరుగుతుంది. 


భోజనానికి అరగంట ముందు అల్లం 3 గ్రా, 
సెంధనలనణం 3 గ్రా తింటుంటే ఆకలి పెరుగుతుంది 


Marchindd 29 2222012 73335021. 


Mm roe శ్ర "ue 


Marchindd 30 


మూడు దోషాలు హరించే - ముకుకముద్ర ధరించు 

ప్రియభారత సోదరీసోదరులారా ! మన తాతముత్తాతలైన ఆయుర్వేద మహర్షులు మానవశరీర 
రహస్యాలను తమ పరిశోధనల ద్వారా ఛేధించి ఏ మందులు మాకులు వాడే అవసరం లేకుండా 
\ కేవలం తన చేతివేళ్ళతో తాను ధరించే ముద్రల ద్వారా తనలోని పాంచభౌతికశక్తులను సమత్వ 
1 పరచుకొని ఆరోగ్యం పాందటమెలాగో సూచించారు. ప్రస్తుతం మీరు కిందతెలిపిన విధంగా ముకుళ 


ముద్రను సాధన చేయండి. 

ప్రక్కచిత్రంలో చూపినవిధంగా తూర్పుకెదురుగా నిటారుగా కూర్చొని రెండు చేతులను వంకర 
4 లేకుండా చాపి మోకాళ్ల పై ఉంచి చేతివేళ్ళలో బొటనవేలుకు ఎదురుగా మిగిలిన నాలుగు వేళ్ళను 
(క్రిందికి వంచి బొటనవేలి కొనకు మిగతాచేళ్ళ కొనలు ఆనే విధంగా అయిదు నుండి పదినిమిషాల 
పాటు కదలకుండా ఉంచగలగాలి. ఇదే ముకుళ ముద్ర అనబడుతుంది. రోజూ పొట్ట ఖాళీగా ఉన్న 
సమయంలో మూడునాలుగుసార్డు ఈ ముద్రను ధరించడంద్వారా శరీరంలోని అన్ని అవయవాలలో 


ఎక్కడెక్కడో దాగిన రోగకారక పదార్థాలను అన్నింటినీ చమట ద్వారా, మలమూత్రాల ద్వారా బయటకు బహిష్కరించవచ్చు. 
వెంటనే ప్రారంభించండి. మిగతా సమాచారం కోసం వచ్చే సంచికలో చూడండి. 


పూజ్యగురునర్యులు ఏల్పూరిగారికి నమస్కరించి వ్రాయునది, నేను గత 10సం.ల నుండి నుధుమేహవ్యాధితో బాధపడుచున్నాను. 
గత రెండు నెలల నుండి పుస్తకం ద్వారా అధిక కొలస్త్రాల్‌కు తిప్పతీగ కషాయం, షుగర్‌కి నేరేడు, పాడపత్రి, 
కాకరాకు చూర్ణాలను నూత్రరూపంలో ఉదయం,సాయంత్రం వాడుతున్నాను. వీటితోపాటు ఉదయం త్రిఫలకషాయం కూడా తాగుచు 
న్నాను. ప్రస్తుతం షుగర్‌,కొలస్టాల్‌ సాధారణస్థితికి వచ్చినయ్‌. ఇంతటి అమూల్యమైన సలహాలను పత్రిక ద్వారా 
అందరికీ అందిస్తున్న ఏల్చూరి గురువుగారికి ధన్యవాదాలు! 
ఎం. సూర్యపద్మ. మౌర్యపాన్‌షాప్‌, గోపాలపురం (పో&మం), పశ్చిమగోదావరి జిల్లా - 534316, సెల్‌: 9912045904. 


శ్రీసి.హెచ్‌. భాస్కర్‌రావు, వైజాగ్‌ . 5,116/- శ్రీమతి డబ్బు సూర్యకుమారి, వైజాగ్‌ 300/- 
శ్రీమతి ఎం. సంధ్య బి-హెచ్‌.ఇ.ఎల్‌, హైద్రాబాద్‌. . 1500/- శ్రీమతి ఎం. సరస్వతమ్మ, అనంతపూర్‌ 200/- 
శ్రీమతి రాధిక సత్యమూర్తి, బెంగళూర్‌ . 1,116/- శ్రీచుండూరి శివప్రసాద్‌, గుంటూర్‌ 200/- 
శ్రీఎం. బాగంంజూ, మచిలీపట్నం .1116/- శ్రీసి. నూర్యవారంాయణముంర్తి,.తణుకు 200/- 


శ్రీఎన్‌. రవీంద్ర, చిత్తూర్‌ 
శ్రీడి. వెంకటేశ్వర్లు, అనంతపూర్‌ 
శ్రీఎం. వీరయ్యచౌదరి, తూ.గో.జిల్లా 


సట 


లూ 
రూ. 
రూ. 
రూ 
రూ 
రూ. 
శ్రీమతి పార్వతిబాయి, హైద్రాబాద్‌ రూ 
శ్రీజ. కోటేశ్వరశర్మ. గుంటూర్‌ రూ. 1, 
శ్రీవి.వి.యస్‌. నుబ్రమణ్యం, హైద్రాబాద్‌ రూ, 
శ్రీ శ్రీనివాస్‌ కదిర్‌, హై. ద్రాబాద్‌ రూ. 
శ్రీమతి కొడారి పద్మావతి, గుంటూర్‌ రూ. 
శ్రీమతి ఇ. సీతాకుమారి, వైజాగ్‌ రూ, 
శ్రీజ. శేషిరెడ్డి, కర్నూల్‌ రూ, 
శ్రీమతి ఎస్‌. రంగనాయకమ్మ. పెబ్బేరు రూ 
శ్రీడబ్బు, అభిషేక్‌, వైజాగ్‌ రూ, 


కలబందగుజ్లా వుత్తగా నూరి పట్టిస్తే 
కాలిన గాయాలనుంట వెంటనే తగ్గిపోతుంది 


22202012 7:25:45 PM 


9. 


ప్రియమైన పాఠకులారా! ఈనాడు మనం తినే ఆహారంలో ఏ ఒక్కపదార్థం కూడా మన శరీరానికి శక్తినివ్వకపోగా వాటిలోని విష 
రసాయనాల వల్ల ఉన్న శక్తి కూడా క్షీశించిపోయి మనమంతా నానాటికీ అన్ని విధాలుగా అసమర్జులుగా మారుతున్నాం. ముఖ్యంగా 
పురుషులకు ఆహారం ద్వారా తగినంత వీర్యం ఉత్పత్తి కాకపోవడంవల్ల చిన్న వయస్సులోనే శీఘ్రస్కలనం, నపుంసకత్వం వంటి నమన్య 
లతో మానసికంగా చితికిపోయే దారుణ పరిస్థితులు పర్పడి ఉన్నయ్‌. ఆ నమస్యలను సమూలంగా నిర్మూలించి పురుషులందరికీ అశేష 
మైన నిరంతర యౌవనశక్తిని అందించగల ఒక అద్భుత ఆహారౌషధ రసాయనాన్ని అందిస్తున్నాం. అందుకోండి. 


: అతిమధురం,అశ్వగంధదుంపలు,నేలగుమ్మడిదుంపలు,చిన్న లేక 
పెద్దపల్లేరుకాయలు,నేలతాడిదుంపలు,శతావరిచేర్లు,మినపప్పు,ఎగ్రతామరపూలు, ఉసిరికా 
యబెరడు, బూరుగుబంక, ఒక్కొక్కటి 100 గ్రా. చొప్పున, కండచక్కెర ఒక కేజి చొప్పున 
సేకరించుకోవాలి. 

'పైనతెలిపిన 10 పదార్థాలను ఆయుర్వేద అంగళ్ళలో బాగా బలమై 
నవిగా, స్వచ్చమైనవిగా చూసి తెచ్చుకొని వాటికి దుమ్ముధూళి ఉంటే శుభ్రంగాకడిగి ఎండ 
బెట్టాలి. ఆ తరువాత వేర్తను,దుంపలను చిన్నముక్కలుగా కొట్టి శుభ్రమైన మట్టిపాత్రలో 
శ్ర! చేసి అవి మునిగేవరకు కాచిన దేశవాళి ఆవుసాలుపోసి ఒకర్యాత్రి నిలువ ఉంచాలి. ఉదయం 
| పూట ఆపాత్రను పాయ్యిమీదపెట్టి చిన్నమంటపై పాలుఇగిరేనరకు మరిగించి దించి లోపలి 
పదార్థాలను ఒకపగలంతా ఎండలో ఎండించాలి. మరలా రెండవరోజు రాతి ముందు 
లాగే కాచిన ఆవుపాలు పోసి ఉదయంవరకు నానబెట్టి తెల్లవారి ఎండబెట్టాలి. 

ఈవిధంగా కనీసం ఏడురాత్రులు నానబెట్టి, ఏడుపగళ్ళు ఎండబెట్టి అప్పటికి పదార్థాల 
ముక్కలు పూర్తిగా ఎండకపోతే రెండురోజులు అదనంగా ఎండబెట్టి దంచిజల్లించి పలుచని 
నూలుబట్టలో వస్రఘాళితం పట్టి ఆ మెత్తనిచూర్లం ఎంత తూకముంటే అంత మధుమేహవ్యాధి లేనివారు పటికబెల్లంపాడిని, 
వ్యాధి ఉన్నవారు తాటిబెల్లంలేక తాటికలకండ పొడిని కలుపుకొని గాజుపాత్రలో నిలువచేసుకోవాలి. ఇదే 


ఈ రసాయనచూర్డాన్ని ఉదయం పరగడపున ఒకసారి, రాత్రి ఏడులేక ఎనిమిదిగంటలకు భుజించిన తరు 
వాత మూడుగంటలాగి నిద్రించేముందు ఒక్కసారి ఒకటి నుండి రెండుచెంచాల పొడి మోతాదుగా ఒకగ్ణాసు చేడిసాలల్లో చేసి 
అవకాశముంటే అందులో ఒక చెంచా ఆవు నెయ్యి, రెండు చెంచాలు తేనె కలిపి సేవించాలి. ఎవరికిదారు వారివారి జీర్ణశక్తి 
బట్టి కొద్ది మోతాదుగా ప్రారంభించి క్రమంగా పెంచుకోవాలి. 

కనీసం నలభై నుండి అరవైరోజుల వరకు కఠిన బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఈ రసాయనాన్ని వాడటంవల్ల, 
హస్తప్రయోగం,అతిసంభోగం, ఆహారలోపం మొదలైన కారణాలవల్ల ఏర్పడిన వీర్యనష్టం, శీఘ్రస్కలనం, అంగం వాలిపోనడం, 
నపుంసకత్వం, శారీరకబలహీనత, శరీరమంతా బక్కగా మారడం, దేహంలో రక్తం,మాంసం,కండరాలు క్షీణించిపోవడం నంటి 
మస్యలన్నీ సమూలంగా సంహారమైపోతయ్‌. 

దీనివల్ల దేహంలో దృఢత్వం, కాంతి, తేజస్సు, చురుకుదనం, మనసులోజల్లాసం, నరాల్లో పటుత్వం, వీర్యంలో చిక్కదనం 
పెరిగి మగతనం విజృంభిస్తుంది. 
పై రసాయనాన్ని వాడుతూ శరీరంలో తాము కోరుకున్నంత శక్తి, నుర్మాంగంలో దృఢత్వం పెరెగే నరకు 
పొరపాటుగా కూడా సంభోగంలో పాల్గొనవద్దని మా ప్రియమైన కుమారులకు, మేనల్లుళ్ళకు, సోదరులకు నిజ్ఞప్తిపూర్వక 
హెచ్చరిక చేస్తున్నాం. 


mm 


వాలలో ఎంణుఖర్జూరవాడి 10గ్రా వేసి కాచి 


తాగితే గొంతు బొంగురు తగ్గి మధుగస్వగస్రాస్తి 


Marchindd 31 y 2222012 7:3746PM | 


జయా. శ్ర 


© 
A 


ది 26-12-2011[నుండి అపాయింట్‌ మెంట్స్‌, వైద్యుల సంప్రదింపులు, 
టెషధ, గ్రంధ విక్రయ సమయములు సవరించబడినవి ! గమనించగలరు]! 


ఈ 
ళ్‌ 
- మావద్ద రోగులుండుటకు సౌకర్యం లేనందున, ఉదయం 6 గంటల తరువాతే కార్యాలయ తలుపులు తెరువబడును. 
- అత్యపనర వైద్యసేవలకు మావద్ద అవకాశం లేదు. వ్యాధులను బట్టి ఆయా సంబంధిత వైద్యులను సంప్రదించవచ్చును. 
- ఆయుర్వేద జౌషధాలు, మూలికలు, గ్రంధాలు ఉదయం 7 గం॥ నుండి రాత్రి 10 గం॥ వరకు లభించును. 
- వీర్ణకాలిక వ్యాధిగ్రన్తులైన వృద్ధులకు, స్త్రీలకు, పిల్లలకు, వికలాంగులకు తొలి ప్రాధాన్యత ఇవ్వబడును. 
- మీరు తెచ్చుకున్న వన్తువులను మీరే జాగ్రత్త చేసుకోవాలి. మాకు, మా సంస్థకు ఎటువంటి సంబంధం లేదు. 
- డా. ఏల్పూరిగారి ప్రవచనముల ద్వారా ఆరోగ్యం పొందినవారు తమ అనుభవాలను వ్రాసి వారికే అందించవచ్చు. 
- గోమాతలకు రూ. 1,116/- విరాళంగా చెల్లించేవారు డా॥ ఏల్పూరి గారిని ఉఊ 7 గం॥ - మః 12 గం॥ వరకు నేరుగా కలవవచ్చు. 


ప్రియమైన బిడ్డలారా ! జూబ్లీహిల్స్‌లోని గోపరిరక్షణ కేంద్ర కార్యాలయంలో సేవచేయుటకు, నమయధాన౦ 
చేయగలవారుగానీ, గౌరవ వేతనంతో లేదా పూర్తి వేతనంతో పనిచేయగలవారు గానీ వెంటనే కావలెను. 
వివిధ జిల్లాలలో గో పరిరక్షణ కోసం ప్రయత్నిస్తున్న వారితో ఫోన్లలో సంప్రదించి వివరాలు సేకరించడం, 

ఆ వివరాలను కంప్యూటర్‌లో పొందుపరచడం మొదలైన కార్యకలాపాలు నిర్వహించవలసి ఉంటుంది, 
గోవుల సంరక్షణ గ్యారా వ్యాధిరహిత ఆరోగ్య భారతాన్ని నిర్మించడం కోస౦ కృషిచేస్తున్న ఈ కార్యక్రమంలో పాలు 
పంచుకోవడం జీవితంలో గొప్ప అదృష్టంగా భావించేవారు, గోసంరక్షణపట్ల సదభిప్రాయంకలవారు వెంటనే 
ఈ దిగువ లట గానీ, నేరుగా basins x పండిత ఏల్టూరి గారిని టు. 


సూసపశ్రకలిక్‌ కోసం, కా సంచికల కోస౦ మరియు జెషథాల కోస౦ క. 
స్‌. నవవ మాం 


జలేబిని గోరువెచ్చని పాలల్లో నానబట్టి తింటుంటే 


ఆరతలనొస్పి అతిత్వరగా తగ్గిపోతుంది 


Postal Registration No.H/HD.876, 2012-2014 


ప్రియమైన ఆయుర్వేద కుటుంబ సభ్యులారా ! 108 గోచికిత్సలతో కొత్త పుస్తకం 
విడుదలైంది. వెంటనే ఈ పుస్తకాన్ని మీ దగ్గర్లోని మన ప్రచారకుల నుండి అందుకోండి. 


పేజీలు - 72 
జ వెల-రూ.10/- 


3 £m ou లో 1, 0 3, 


గోపరిరక్షణ, పరిశోధనా కేంద్రం 
సిద్దనాగార్జున ఆయుర్వేదపీఠం 


ప్లాట్‌ నెం. 17, రోడ్‌ నెం. 5, జవహర్‌కాలని, జూబ్లీహిల్స్‌, హైద్రాబాద్‌ - 500033 
శాఖ : మాదాపూర్‌ పెట్రోల్‌ బంక్‌ ఎదురు వీధిలో, ప్లాట్‌ నెం. 143, శ్రీ స్వామిఅయ్యప్పసొసైటి, 
మాదాపూర్‌, హైద్రాబాద్‌ - 500081 సెల్‌ : 9550819215, 8790983698 
ప్రతులకు పై చిరునామాలను సంప్రదించండి | 
ANDARIK! AYURVEDAM, PLOT NO.143, SRI SWAMY AYYAPPA SOCIETY, MADHAPUR, HYD: 
ANDARIK! AYURVEDAM, 8౬౦7 NO.17, ROAD ౫0.5, JAWAHAR COLONY, JUBLIHILLS, 


